MADRAS GOVERNMENT ORIENTAL MANUSCRIPTS SERIES 


జా 

{ 

. 

No. 42 న్‌ 
| 

| 

శ్ర 





KULASEKHARA MAHIPAJI.A CARITRA 
By 


SESAM RAGHUNATHARYA | 


ఇఇ 


el, 
గ్గ 
౮ 
ts 
స 

౮ 

లో 
థం 

గరగ 
లం 
ల 


itor, zovernmcnt Oriertal Manuscripts I.ibiary, Madras. 
an 1 Staff of the Library 
Under the orders of the Government 0. Madras 


Eded Ly 
T. CHANDRASEKHARAN, 314, LT. 


( 
{ 


డు ఆలు రజన మూల రూలు కహటు ఈకల లా ధనల జక 


UNIVERSAL 
LIBRARY 


0౮ 206013 


Advddl | 
IvVSdAIAINN 


౧౮౫---౩90---29-4-72--10,000. 
OSMANIA UNIVERSITY కకం 


! 
Call No. Accession No. TAA [3 
Author (గ్‌ a 
Title fe జల, 
‘This book లేల e retifrncd 0.1 or దేశి the శ ఎక last in స చనా 











MADRAS GOVERNMENT ORIENTAL MANUSCRIPTS SERIES 


No. 42 


కులశేఖర మహీపాల చరిత్రము 
శేషము రఘునాథార్య (ప్రణీతము 


KULASEKHARA MAHIPALA CARITRA 


By 
SESAM RAGHUNATHARYA 


Edited by 
T. CHANDRASEKHARAN, ఎతు LT. 
Curator, Government Oriental Manuscripts Library, Madras 
and Staff of the Library 
Under the orders of the Government of Madras. 


1955 


Price Rs. 2—4—0. 





PRINTED AT’ 
SOLAR WORKS 
12, Thambu Chetty Street, 
MADRAS-1 





INTRODUCTION 


There are two manuscript copies of Kulasekhara Mahipala Caritra 
available in the Government Oriental manuscripts Library, Madras, 
described under Nos. D. 2077 and R. 1071. The second one is a 
restored copy of the former which is in palm-leaf. The original 
palm leaf manuscript is complete and not damaged. The writing is also 
lucid and there are only minor mistakes and omissions here and there. 


In the galaxy of the Alvars, the pioneers of Vaignava cult, 
Kulasekhara Mahipala holds a unique place. He was not only the author 
of “PERIYA TIRUMOLI” of Tamil Piabandhas, but also the 
famous Stotra “ MUKUNDAMALA” in Sanskrit. The life of such 
an esteemed person is the subject-matter taken for this Kavya. Ségam 
Raghunathacarya of Kaundinya 662 and Apastamba Sutra is the author 
of this work. The following information may be gathered from the 
Introductory portion of the work regarding the author’s family and 
heredity. The family tree to which clan the author belonged is given as 
follows 1వ 


AHOBILA DESIKA 


| | | | | 
Ramanujacarya. 2 4 5 


Sri Bhattar (Two wives Ragama and Satyabhama) 
Venkatacarya (Wife Laksmamnmia) 


Raghunathacarya. Ramanujacarya Cenna Bhattar. 
(Present author). (Author of Abhimanyu- 
Kalyanam in Dvipada). 
In addition, Cenna  Bhattar the youngest brother of 
Raghunathacarya also mentions in his book “ Abhimanyu Kalyanam”’ 
about his brother Raghunathacarya. This Abhimanyu-Kalyanam in 
Dvipada is also of a fluent and simple style. The manuscript copies of 
this book are available in this library under D. Nos. 1022 to 1027. But 
this is not yet printed. The son of this Cennabhattar Ranigacarya is the 
author of Bhavanarayana Vilasamu in Yaksgagana style. This also is a 
fine piece of poetry available in this library under D. No, 1931, Thus we 
clearly understand that this author comes from a family of scholars and 
poets. The subject-matter chosen in Bhavanarayana Vilasamu is very 


ii 


enchanting and interesting. There is a temple of 52892 Bhavianarayana 
in Ponnur village of Guntur District. The story goes that a Bhakta ol 
this Bhavanarayana by name Guni Govinda brought him there as a witness 
to his maternal uncle in connection with his marriage. Because he was 
brought there by his Bhbakta as a witness, the God was thereupon called by 
the name Sakgi Bhavanarayana. This Sthalapurana or the description of 
this incident, i.e., Mahatmya of that God happens to be the subject-matter 
of Bhavanarayana Vilasamu. 10 2 way, the narration of the theme in 
Abhimanyu Kalyanam, written by Cenna Lhattar coincides with that of 
Bhavanarayana Vilasamu. In both these works, the maternal uncle fails 
10 keep up his promise to his nephew in connection with giving his daughter 
in marriage, when God Lhavanarayana interferes as a witness and fulfils 
the wishes of the nephew. Thus we find a similarity in the works of both 
the father and the son. Now, as the son selects the subject matter 
pertaining to Guntur District, there is a slight chance for our drawing the 
hypothetic conclusion that they might be the inhabitants, somewhere, of 
Guntur District. Practically, no internal evidence is available from 
either the present book or from the works of his brother Cenna Bhattar or 
from that of his son z.c., Rangacarya to assign any date to the author. 





1. Sri N. Venkata Rao, M.A., in his essay “‘Kulasekhara in Telugu 
Literature” inthe Journal of the Uuniversity of Madras, Section-A, Humani- 
ties, Volume XXIII, Nos. 1and 2 (July—December pages 57 to 61) establishes 
the date of Raghunathacarya. There he puts forth the following arguments :— 


2. Firstly in the Dasarathi Sataka written by Gopanna, mention is made 
of one Raghunatha Bhattaracarya in the 9th stanza. There neither his 
family nor surname is mentioned. As such this statement could not stand for 
argument as there is the possibility of having different persons with one and 


the same name. 

3. Secondly he brings in the relationship between Raghunathacarya and 
one Tirumalacarya of the same family and surname, giving out as example the 
introductory portions written by the respective authors of Kulasekhara- 
mahipala Caritra, Abhimanyu Kalyanam and Ambarisdpakhyanam. Though 
the said Tirumaliacarya belongs to “Sésam” family and Kaundinyasa Gotra, 
he describes Narayanacarya as his father. Butthe mention of this Narayana- 
carya is not made by these two brothers in their rcspective works. Here 
Sri N. Venkata Rao has mentioned in the family tree that Narayanacarya was 
one of the five sons of 8100212 Désika. But in both Kulasekharamahipala 
Caritra and Abhimanyu Kalayanam nothing was mentioned except the fact 
that Ahdbila Desika had five sons and Ramanujacarya was the eldest of them. 
At the same time the mention of either Ahobila Desika or his five sons has 
not been made by Thirumalacarya through it is said that his father was 
Narayanacarya. He never mentioned anything about his grandfather. 


As such the statement that Narayanicarya was one of the five sons of 
Ahdbila Désika, is not borne out by literary evidences and could not stand 
for reason. Therefore until and unless a positive proof is available, the 
matter is left open for investigation and till then we are not in a position 
to decide the exact date in which Raghunathacarya lived. 


శతం 
1ll 


The style and the descriptive talents in poetry, exhibited in this book 
may assign to this author a place in comparison to the Prabhanda Kavis, 
the men of letters of the age of Krsnadévaraya. None of the poets of the 
Tanjore Naicks’ time could stand a comparison to this author in his great 
creative imagination and poetic fluency in narration. He may be classified 
amongst the illustrious poets like Kankanti, Paparaju and others. Thus 
this book forms one of those rare and exceptional works. ltis a wonder 
how such a great poetical work has not been printed so far. We can go to 
the extent of even saying that it excels all the poetical works so far publi- 
shed by the Government. Every poem in this book is a shining precious 
jem ofa high order. This Raghunathacarya assimilated in him many of 
the high poetical talents from the so-called pioneer works of the Prabhanda 
Yuga like Amukthamalyada, Vasucaritra, Pandurafiga Mahatmyam, 
Prabhiavati- Pradyumnam, etc. The fluent narration and candour, appro- 
priate usuage of words, epic style and magnificent poetical imagination, all 
assign to him an important place of high order in the poetical hemisphere. 


The subject-matter of this work is the life-history of one of the Alvars 
of Visistadvaita Sampradaya; as such his Stuti (prayers) to five weapons 
of Lord Visnu (Paficayudha), Vigvaksena (Commander-in-Chief), Garut- 
manta (the ride of Lord Visnu) etc. adds a special flavour to the excellent 
diction and brings to our memory Amuktamalyada of Sri Krsna Déva Raya 
of Vijayanagaram. The excellence of the style and the ideal usage of 
words reveal that he is a great scholar with a wide field of varied scholastic 
interests and a poet of magnitude. In reading his poety one cannot miss 
the influence which he has in his writings from the great Prabhandha 
poets, like Ramarajabhugana, Tenali Ramakrsna, Pingali Surana 
etc. Especially the story of the deer in the first canto and the situation 
brought out in the meeting of Sri Dévi by Sri Ranganatha, after he married 
Nila in the fourth canto bears testimony to the genius of the author. The 
diflerent meteres used to suit the different situations are also worth 
mentioning. The rest is left to the readers themselwes. 


It is hoped that this work, a rare gem of its kind, will take its proper 
place in the world of Telugu Literature. 


My thanks are due to Sri M. Sarabhesvara Sarma, Telugu Pandit of 
this library, for preparing the press copy and correcting the proofs and to 
the Solar Works, Madras, for printing the work in a good manner. 


Govt. Oriental Manuscripts | T. CHANDRASEKHARAN, 
Library, Madras, CURATOR. 
3rd March 1955. J 


PRINTED AT THE MADRAS LAW JOURNAL PRESS, MADRAS 4. 


కరత 
* 


చెన్న ఫ్రరి (పభుత్వ (పాద్యలిఖత పు సక భాండారములో ఈ కులశేఖర మహీపాలచరి తము 
నకుం దాళషత పతి యొక్క_టియేకలదు. (డి. నం. 2077) ఇటీవలనే దానికి దుహితృక కల్చీంపం 
బడినది. (ఆర్‌. నం. 1071) 


మాతృక ఆశిథిలమును దోషరపొతమునగుటచే ము[దణ(పతిసంపాదనము సుకరమెనది. చివరి 
యాశ్వాసమున తుదిపద్యము లాండు రెండును కావ్యమధ్యమున రెండు మూడు తావుల నొకటి, ఆజ, 
పద్య చర బాములుమా తము (తుటితములంను లేఖక (పమాదవిసృష్ట ములంనని 'తెలుపవలనీ యున్నది. 


ఆఅపరిపహారణీయములగు నీనీవోర 'లేళములను విడిచినచో నితరపూర్వకావ్యములవలె సందేహ 
స్టలముల కీ బరిష్క రల వికల్పములకెడమియక యధోచ్చారితముగం (బశాశమునందగలంగుట యా 
5" వ్యవిషయమున నెన్న 6దగిన విశేషము. ఇందలి కావ్యగుణముల మేలిమి కీవేఆం క లీసి వచ్చినది, ఇట్లిది 
యరుదు. (శ్రీవైప్లవమత పవ ర్భ్వకులగు నాళ్వారుల ౫+ నన్యతముండును, సు పనిద్ధమగు ముకుందమాలకును 
(దవిడాగ మెక దేశ నుగు "పెరియతిరు మొ, కిని ౫రయగు కుల శేఖర మహీ'పాలంని చర్శితమిందలి వస్తువు. 
ఆప స్తంబన్నూ తుండును కాండిన్యగో[_తుండునగు శేషము రఖు నాథాచార్యుండు దీనికిగ రృ. ఇతండు 
(పస్తావనణ* నిరూపించిన తనవంళ [క్రమమ్‌ుది gee 


అపహూోబలటబేశికుండు 


చర... కామమా బతకాలని. ఆం _ అ అజజలాల. కా స్స అతా —_— నతన. 


రామానుజూబారుండు 2 తి 4 ర్‌ 


నీతమ్మ (భార్య) 





నీ భట్టరు. రాగమ, సత్య భమ (భార్యలు) 


చేంకటాణారుండు 
లక్ష్మమ (భార్య) 


టకా కాలా నాకాలని దానా నాననా ముం ననన బబ తాము... తుండ పనామా యజాడాపానాాా పండులా దడా వపలసడన నలా కాజా జాతా నాలా 
| ఆల =. 


| న. 


రఘునాథాచార్యుండు రామానుజా:వా ర్యుండు చెన్న భట్టరు 
(యపక్ఫత కృతికర్త) (అభిమన్యు 
కల్య్యాలా 
ద్విపద 


కృతి కర్త) 


vi 
పీనతేమ్ము (డు చెన్న భట్టరు, తన యభ్‌నున్యుక ల్యాణములో ర ఘునాథాణబార్యుని నిట్లు స్తుతించెను, 


6 అంద గజుండు సద్దుణాభిరాముండు 
నందనందన కఖానంద చిత్తుండు 
ళమదమవార్సల్య సౌశీల్యముఖ్య 
కనునీయగుణర త్న కలశవారాశి 
యమల వెష్టవరహ స్యాగ్ధ సంవేది 
రమణీయశుభకీ రి రఘునాథగురుండు.” 


ఈ అభిమన్యుకల్యాణము రసో త్తీరమయిన ద్విపద కావ్యము. ఇది యీ[గంథాలయమున 
డి. నం, 10282. 1027 రులలో వర్ణితము, ఇదియ ము! దితేము, ఈ చెన్న భ ట్రరుకుమారుండు రంగా 
చాయ్య డును సరసకవి. భావనారాయణవిలాపమను (పశ సయిక్ష గానమును రచిం చెను. 


కక ద్లద్రి (శీమన్న౦దనందనచర ₹ళారవిందద్వంద్వనిష్యందిమర ందబిందుముదవదిందిరాయమాణ మానస 
"శేషవంశాబ్టిసుధాకర చెన్న భట్టారకకుమార రంగాచార్య పణీతం బైన భావనారాయణ విలాసంబు ౫ 
ఆని దానిగద్య. 


ఇది యీ (గంథాలయమున డీ, నం. 1981 రున వర్ణితము, వీరివంశము పరిపాటి యిట్రిది .ఆంద 
అును విద్వత్క-వులే. భావనారాయణవీలాసమునందలి యికిషృ రము ముచ్చటయెనది గుంటూంరి 
మండలము పొన్నూరు -గామమునకు గవానిగో విందుండను భ కునిచేం దన నై వాహిక విషయమున మేనమామ 
కడకు సాక్షి గం గొనితేయుడి సాకీ భావనారాయణు.ండనపేరనవట నిలిచిన స్వామి మాహాత్మ స్రమిందు 
పర్శిత మెనది. 


చెన్నభట్టరు రచించిన యఖిమన్యుకల్యాణమునందలి వస్తువుకూడ దాదాపు నిజిదియే, కన్యా 
(ప్రదానవిషయమున నాడినమాట తప్ప జూచిన మేనమామ, సాక్షీయైననారాయణుని యనుగహ 
మునం దుదకు గృ తార్థులడైన మేనల్డుండును, ఈ తేండికొడుకుల కృతులలో సమానము? గోవరింతురు, 
రంగాచార్యు డు (గహీంచిన యితివృల్తేము పొన్న్నూరునకు సంబంధించినదగుట నీశేషమువారు గుంటూరు 
మండల వాస్తువ్యులె యుందురను నూహ కెడమి చ్చు చున్నది. రఘు నాథాభార్యుల "కాలనిర్లయ మునకు 
(బకృత "కావ్య మునందు6గాని తమ్ముండు చెన్న భట్టరు కృతిలోయగాని, తత్పుతుని కృతిలోంగాని యాధార 
ములు గనవచ్చుట'లేదు,*% 








అ న. ల... ాలాానాకానా లూ అ ఉం 








(శీ నిడదవోలు వేంకటరావుగారు Journal of University of Madras Sections 
A. Humanities Vol. XXIII Nos. 1-2. (July-December) Pages (57-61) s+ Kulasekhara 
in Telugu Literature ఆనువ్యా'సము-గేో నీరఘునాథాచార్యుల కాలమును నిర్లయించిరి, అందు 
వారుచూపిన యాధారముల "* మొదటిది. రామదాసకృతీ మగు దాశరథిశతకము 9 వ పద్య ములో 
66 రఘునాథభట్టరాచార్యుల కంజలె తీ ౨౨ ఆనునది, కాని గో(తగ్భృహా నామములు తెలుపంబడని ఈ 
రఘునాథళభ ట్లరు, (పకృత రఘునాథాచార్యులు కాకవోవుటకుగల సంభవమాును, రఘునాథ సంజ్ఞికులం 


vii 


ఎట్లును బదుశేడవ శ తాబ్బికీవలివీయే యనకతీఅని యీ కావ్యము కవిళాపరిణతినిబట్టి మాత్రము 
పదునాజవళ తౌబ్దిలోం బుట్టందగినదిగ దో యను, (పతి భావ్యుత్చతు లలో నాయకరాజులనాంటి 
తెనుళుకవులెవ్యరును. ఈ రఘునాథాభార్యునితోసరిరారు. ఇట్టి విశిష్ట్రమైనవాబ్ముదయే వారికిలేదు. 
ఈయాజ్ఞ వ్రలతయు పరిణతీయు తృయోన్ముఖ మైన నాటి సారస్వతములో పుట్టకపుట్టినవన వ లెను 
ఆ యగలక్షణముల కపవాదభూతమై కంకంటి పాపరాజు కావ్య మొకటియున్నదన్నచో నీ కులశేఖర 
చర్మి తమును దాని సరసను చేర్పవలెను. గతౌనుగతికమును మంద పతిభమునగు పదుశేడు పదునెనిమిదవ 
శతాబ్దుల తెనుగువాజ్మయము"ో నరుదుగ నుదయించిన రెండుమూడు పళ _స్తకృతులలో నిదియొకటి, 
అసలిది యిన్నాళ్ళ పకటితమైమలుగుపడి యుండుటయే యాళ్చర్యము. (పభుత్వమువారిచే ీంటి 
పఅకుయ బచురితములగుచున్న పఫూర్వాంధ కావ్యములలో నింతేక వి తాగుణ సమృద్‌ మైనకావ్యమురాలే 
దనుట యతిశయో క్లికాదు. ఇందలి (పతిపద్యమును కాణో ల్షేజిత వై నరిత్న ము. (పబంధవాబ్మయ 
మవాసౌభ మునకు మూల సంభములగు ఆము _క్షమాటఖ్యది, వసుచరి తము, పాండుగంగ మావోత్మ న్థ్రము 
(పఖావత్మీ పద్యుమ్న ములలోని యాయావిళిష్టకవితాలక్ష ణములు రఘునాథాఇార్యుని కృృతి౮ా+ వాతి 
కొనినవి. ఫాదగతముగనో రిచనాగతముగనో, పలుకుబడినో, (పతిపద్యమునను నొక విశేషము 
భాసించుమనేయుండును. క వియొక్కు__ కృతవా స్తతకు నిందలి (పతిపద్యము నుదాహారణ మే, 


ఇదియు నాళ్వారుకథయ నో కావ్యముఖమునందలి పంచాయుథ విష వ్ర శేననగ రుత శ్రిదాదులస్స్తుతు 
లును కావ్యముననాపాదచూడముగ గుబౌళించుచున్న విశిస్టైద్యెత సర పదాయము దయును అము క 
మాల్యదను దలపంచునున్నవి. శే వవర్ష నాసందర్భములలో నీకావ్యము వసుచరి తధోరణులను 
పుణికి పుచ్చికొన్నట్లు కననగును. ఒక_కయెడ  తెనాలికవి కూర్చుబిగువులపారువు మెటబయు ను. 
ఇంక  సంవాదములలో, శృంగార దౌత్య ములలో, (పణయ లేఖ 5+ సూరన డైశికము[దయుటి 

౬. బ్‌ 
పడును. కవియుపజ్ఞ కు. దొలియాళశ్వాసమున హరిళవృతైాంతములోని కోడం డికము యొక్క చిత 
ఆమే గొపష్పయుదాహారగ ణము. నాల్ల వయాశ్యాసముతుద నీళాపర్మి గవోనంతరము (శీ రంగ నాథుడు 
చాక్ష్‌ ణ్యభంగభీరువై (శ్రీదేవిని జూడ నేగిన సన్ని వేశము తన్నిర్భహాణము క”వ్యమునకో మకుొటాయ 


మ. కాలాక అలాల అదా మలా. మాక. వ. అతా నానా దాతాను... న దా. pare _ a న 
తలా యః ఎ అ ద. మా. నాల 





మామాట న దడా. జలద. సజ 


పలువురుండకుండుటకుంగల యసంభవమును దీనికి 'బాధకములుగ నున్నవి. శెండవది. కులశేఖర 
చరి త్ర అభిమన్యుక ల్యాణముల గని పస్తావనలకు అంబరీవోపా ఖ్యా న పస్తావనూదాహాతపద ను 
జోడించి వారొసగిన శేషమువారివం శవ్భక్ష ము, ఆంబరీపో పాఖ్యానక్ళతిక ర తిరుమలా 
చార్యుండుకూడ “శేషమువంళజుండును కాండిన్య గో తు(డును, అందు తిగమాలాణార్యు (డు తాను 
నారాయళ "ర్య సంభవుండనని చెప్పి కొ "నెను. [శీ వేంకటరావుగారుతామొసగిన వంళవృతక్ష ముం” 
6 నారాయణాచార్యుని ౨ అహోబల బేశికుని పుతపంచకములోే నన్య తమునిగా జేర్చిరి, ఆభీమన్యుకలా గ 
కులశేఖర చరి తములరేనహోబల దేశికుని య గనందను6డని రామానుజాచార్యుండొక్కండే కాం 
బడెను. కడమ _ నలువురినామములం పేర్కొనంబడలేదు తిరుమాలాచార్యుండు తనకృతి 16 
దం డినిమా తమే పేర్కొ -నెనుగాన్తి తాలపేరుతడవివవాండు కాండు. ఇల్లి నీతి  నహ్ఫోబలదేశికునకో 
నారాయణణార్యు (డు కుమారుండనుట, యూ హెక సాధ్య ము'కాని (పమాణసిద్ధము కాదనవలసీ వచ్చు 
మన్నది. ఆది పొసంగిననేకాని తిళమలాచార్యుని యంబరీపో పాఖ్యానము నుబటి వొరుచేసీన రిఘునాథా 
చార్యుని కాలనిర్ణయము పాందుపడదు. (పతివాద మునకులోంగని (పమాణాంతరములం లభిందునంత వజకు 
ఘునాశాచార్యుని కాలనిక్షయవిషయము పరిశీలనార్హ_మైయున్నది. 


vili 
మానముగనున్నవి. కులేేఖరులు నీళను శ్రీదేవికినప్పుగించు సందర్భము” దుహితృ న్నే హావిక్షొబమగు 
పిృహృదయమునుండీ వెలువడీనమాటలు వానికి శ్రీదేవియొసయగినయ త్తరమును 'జెచిక్యమునకు 


కాన్తుభాంశజనితుండగు కుల శేఖరుని భ_క్టివాసనాకమసమున్మేషము, రామాయణ ళ వణ 
సమయములయందలి యతనితన్మ యత, భఛాగవతులయందతనిపక్ష ము పుణ్యవాసనా_ పబోధదశ్ష ములుగ 
నున్నవి, మం _తులదుర్మంతమును వ్యవహారకాటిల్యమును6 జి తిం చిన "నేర్చు కవికింగల లోకస్య భావ 
పరిజ్ఞానమునకు నిదర్శకముగనున్నది. రసానుకూలముగ నాయాఫుట్టములలో స్వీకృతమ్నులెనధందో 
"భీదములం శిల్పజ్ఞ తనుజా టుదున్న వి. 


కావ్యము సర్వాంగీణముగ గుణసంపన్న మైనపుడు ౩ తిపయోదాపారణములతో దాని సమగ 
ఫౌందర్యనిరూపణము సాధ్యపడునదికాదు. ఇచట సమ్మగపగిశీలనమున కెడమును లేదు, చేడు 
(పచురితము లై “వెలువడుచున్న (గంథమ్మా తెమలనెల్ల (6c (వ తానాముల్తేమం్య వతం 23 అనున్యాయమును 
పాలించి యతివి స్తరముగ౦ వీరకలయందు. (బశంనీంచుట యొకయాబారమెపోయినదికానC (బిక్చత 
కావ్యమునుగార్చి సంశ్నేపముగనెన నీ మాత్రము చెప్పవలనివచ్చినది, కాని నిజమున కిట్టి కావ్యములు 
పీఠికో పజీవ్యములు కావు. స్యయం[ప కాశ ములు, 


నిక సాయమాణులై య భిజ్ఞాలీకృతిర త్న ము నొరయదురోగాక. 


తి, చం[దశేఖరజా. 


విషయము 


(ప్రథమాశ్వాసము 


కావ్యముఖుము 

ఫురవర్షనము 

రాజు వేంట 'కేగుటు 

హరిణి ఫూర్వకథ 

పరజనము రాజునరియుట 

ఆన పత్యేతకు రాజు విచారించుట 
మంతులు గాగానోదార్చుట 


ద్వితీయాళ్వాస ము 


రాజాక కరకు భొ గవతులం వచ్చుట 

భాగవనుల యుపదేశము 

(వతారంభము 

[శీమ న్నా రాయణసాక్షాతె్కె-రము 

వగ పదానము 

కుల శేఖరుని జననము 

కల శేఖరుండు రాజగు 

“ఎసవయతివచ్చుట 

ఈ... (70 

రాజు (పశ్న ములకు యతి యు ౧౧ము 

ఎంటి 

రావణోదంతేము 

(శీమన్నా రాయణునితో నిం చుడు 
ఆనపొళ్లు ఇప్పిక్‌ొ నుట 

ఆభయ పదానము 

శ్రీరాముని యర ణ్యాగమనము 

రీ తాపసారణము 

స్నుగీవ సమాగమమా 


88 
43 
4ర్‌ 
48 
50 
54 
ర్‌ 
59 
64 


లన 
71 
74 
76 
79 





హానుకు సమా|దిమునుదొ (టి 
సీతను గనుగొనుటు 


లం కాద హానము 
యుదము 
యఖ 
రావణా వథ 
అయాభ్యా (పవేళము 
| శీ రామా ఖైిప్మీకము 
తృితియాళ్వానము 


కుల *శమిరుని గామాయణా (శవణాము 
కల చేఖిరుండు రావణు పి దండెత్తుట 
నీళాచేవి యవతరించుట 
వనవిహోగము 
సూర్య సమయవర నము 
వ Po 
మస్మ ఖాద్యు'బొలంభయు 
| శీరంగపతి విగాళి 


నీలవేణి నీళావు కంతి మును 
| నీగంగ పతికి విన్న వించుట 


చతుర్తాశ్వాసము 
టు 


నీలజేణి నిళాబేవియొదకళు వచ్చుట 
అ 


మంత్రుల దుగ్మం। తెయు 


స్వాములకు దొవముతేమిక గులోఖురుడు 


పాొముముట్బుటు 
(శీమనా్న రాయ” సామ త్మాా_రము 
నీళా కల్యాణము 
నీళను (శ్రీదేవి పర్మిగహాంచుట 


తి ళీ శి 


£0 
82 
64 
తర్‌ 
88 
59 


91 


98 
101 


165 
11 
114 
122 


128 


186 
145 


149 
150 
159 
171 


కులోఖర మహీపాల చరిత్ర 





(లీ గో[తాతనయా _స్తనస్థగిత కాక్నిరద్యుతుల్‌ స్వీయ వ 

వో [గంభార్ష] లలంతోకారుచితతుల్‌ చూపట్టి యన్యోన్య హా 
(దాగంబుల్‌ బయ లెక్షి గ్రాన క్షైనంగ నుద్యత్సం తానంద నం 
భోగత్సుక్యమునందు రాఘవుండు మమ్ము9 (బోచు. నెల్లప్పుడున్‌* 


ధౌతయశః[ప్రభూత విబుధ్యవజ సేవిత దివ్యరూప వి 

ఖాత నమ_స్తలోకశుభ కారణద్భ వ్రీనమేక జాంబవ 
దొంతసుతాంగడాది, కవీవందిత పూతపదాంబుజూత, నం 
(వీత, పతివ తా. శవణపీతగుణామృత నీత్త గొ ల్బెదన్‌ = 


జలజాత్వుండెట నంభవంచె నచటన్‌ సాహో వ్యాధా రేయు. డై 
బలళే 'ర్యమ్ములం బెంప్రు గాంచి విలన త్పర్యంక సౌభధాంబారా 

దులు దాన హంరికిన్‌ సఖత్వ భట వృ తుల్‌ వూను ధన్యాత్ను ని 
స్తుఆ భోగోన్నతు నిత్య శాంతుని ననంతున్‌ గా లుం జి_త్రమ్మునన్‌ * 


తన భుజపీఠి నచ్యుతు(డు తర్క_ర పద్మమునందు మందరా, 
వనిధరమున్‌ దద్యగమున వారణ ఖడ్ల లులాయ సింహ భృ 
దంనములు దద్దు/)మస్థ కపివర్లము, పైపయి నిట్లు దొంతిం బూ 
నిన |క్రియ( దాల్చి లిలం జన నేర్చిన షతిపతిన్‌ భజించెదన్‌ , 


వివిధ పాణి సమాకులాఖల జగద్వి_శాంతి కృత్కాండ నం 

భవ రకా లయహేతు సంచలనశుంభద్వ్యేత్రబాహుండు, మా 
ధవ భావాభిమత పవ _రృకుండు వె ర న్యాంర లండు, దా 
సవన్యవాత వసంతు(డై వెలయు వివ్వ క్సేనుం గర్హిం చెదన్‌. 


ఉం 


(ప్రథమా వ్యాస ము 


రవి మున్నొాక్క_రు. డేగుదెంచు నిదె ఘోర్మ్యప్మకియన్‌ గోటి సూ 

ర్య విలాసోోగత దో*ీంచె నంచు ఖచర్మవాత సు భీతిల్ల దా 

నవ సేనావనముం దహించి సురనన్నా నంబులం జెందు మా 

ధవు చ|కాయుధమున్‌ భజించెద సముద్యద్భ _శ్రీయోగమ్మునన్‌ * 


యూధము లె నిశాచరసన ఘుత్క_ట చక్రము లోలిం బర సి 
ప్కో వ నుహోముని[వజచకోరము లింపు వహింప నిర్ణరాం 
ఫాటి సమృద్ధి జెంద భవఫుంజతమంబెడలన్‌ దనర్చు స 
మా్యాధవు శంఫపం దలు మాకు శుభవా గ్రలొనంగు గావుతన్‌ * 


(వకటా రాతి కరోటపాటనవినిర్య ద_కృసికాత్మమూ 

రికి సొంపై పను జెందు దిన్వ కుసుమ శేణీరుచిన్‌ డ్మితక్రం 
చుకమున్‌ 'దాల్సిన లీల దోంప సుమన స్తుుత్య [కియా మః వీన్‌ సమ 
(గ కళావె ఖరి శౌరిచేం దనరు నక్కామోదకిన్‌ గొ ల్బెదన్‌* 


రవికోటిన్‌ చెగడు న్న తాంతరత మో రాళివ్వయాపాదియై 
పవికోటిన్‌ (బహసించు దై త్యకుధర (పధ్యంసనోద్వ ఎత్తి శే 
సవ హన్తాంబుజభూపణమ్మాగుచు CE] ద్విశ్వవిఖ్యాత వె 
భవమై యొప్పెడునందకమ్ము గలుష్మపచ్చేదమున్‌ జేయుతన్‌ 


పాటవ పెంప్పనాత్శముఖ బంధ విము క్షశరమ్ములన్‌ ద్విషత్‌ 

కోటులు [గంగ నంచు. దన కోటి జనార్టను కర్ణ సీమకున్‌ 

నూటికి. డెల్పబంచిన (క మంబున మండలి తాక తీన్‌ నమి 

న్నాటక లీల. దాల్చు యదునాయకు శార్జము న్నాశయిం చెదన్‌ + 
౧ 


తనుకాంతులఖలది కట నటరత్కే_రటి వి 
స్ఫుటక టమ్ముల జాఃజుపూయతం బెనుప 
ఛదజనుః పవనవజల్‌ న ప్వాబ్ధిఏచీ స 
రస్స రాహాలికి సారథ్య మునుప 
తుండ్యాగ మత్య్యుగ దుర్గ)హారిగ్రావ 
పాళిపె దంభోళిశేళి నలుప 
నఖురముల్‌ నతజనోన్ఫుఖ మహాఘభా్యం6త 
చీటికి. దపనాంశుధాటి గాంగ 


10 


లేన్‌, 


కుల ేఖర మహీపాల చర్మిత క్రీ 


ముఖరుచులు శంభుజంభారి ముఖ్య దేవ 

దృక్చకో రావళులకుం జ౫దికల నినుప 

విలసితోదగమూ ర్తియె వెలయు బుధ వి 

'భేయు మునిగేయు నవై న లేయు' గొలుతు, 11 


న త్యానందగు ణాభినందు (డు జగజన్మాది కృతే షక నం 

గ త్యాపాదక వే త్రపాణి, నిజహుంకారాంకురో[గోత్క మ 

ప త్యాఖ్యాత విరోధిమండలుండు విష్వ కేన దేవుండు ని 
పృ్రత్యూహమ్ముగ మత్కృతిం గరుణని ర్వాహాస్థితిం (బోవుతన్‌ + 12 


అనయము సత్క.నుల్‌ భగవదర్చిత కావ్యరనమ్ము మె త్తు రొ 

య్యనం గుకవుల్‌ వెసన్‌ నెరసు లారయుచుండును శేమిచి తమో! 

ఘన నరనీ లనత్కమలకై రవ సౌరభ మేవగింపుచున్‌ 

మునుకొని నత్తగుల్ల లకు ముక్కులు సాచు బకంబులున్‌ బలెన్‌ = 18 


వ ఇ_ల్తెజంగున నిష్టదేవనతా.పార్టనంబును సుకవికవి తా భివంవనంబునం 


య 
గుకవి నిందనంబునుంగావించి యొద్దియేనియు నొక్క. చిరంతన [పపన్న చరితంబును 
మి శకవితావిశేపానుబంభంబుగావించి భగవత్సమర్పితంబుసేయు భాగ్యంబు దొర 
కొనునొకోయని నిదురించు నంత శపావసానయా మంబునందుః 14 


చం 


నగు మొగమున్‌ విశాలనయనముులు చక్క_? చెక్కుదోయి, చె 

నగు సరులున్న పెన్నుర, ముదంచిత బాహుయుగ౦బు, ము _త్రేపుం 

జిగి. దళుకొత్తు పల్యరుస్క చిన్నియొ మార(ప్రుచెయ్యులొప్ప సాం 

పగు పురుషుడు నాదుకల నాదర మేర్చడ గోచరించినన్‌. తేల్‌ 


వ వనునుబులకాంకరంబులవయంబుఐు నవ౯*ం౦వింప నఫ్స్పురుమవుని తేజు 


గెజటు(గక వెరంగుపడి చమూాచుచున్నంత___ 16 


తగి, 


“వను రఘువల్ల భుండ నీదుహృదయ మెటి'గి 

వచ్చితిని గుల శేఖ రాళ్యార్ల చరిత 

మాం ధగీర్యాణ మిశ పద్యాంతరముల: 

గ్భతి వినిర్మింవు మాకు నంకిత ముగా 17 


(పథమాశ్యానము 


వ. పరమఫురుపార్ష వే తలగు భాగవతో త్తములం గీీర్హించుట కీర్రికరంబును 


మదీయకై ౦కర వ్‌ శేషంబు నగుంగావున ని తెజింగునం గావించి కృతారుండవు 
గమ్ముని యానతిచ్చిచనియె నంత మేులుకాంచి నామనంబున నిట్లని యూహించితి, 18 


ఉం 


తగ్‌, 


తేన, 


కొం, 


ఎక్క-డిచోద్య మజ్జగ ద ధిశ్వరు౧హార్చి మహాతపమ్ముు ము 

న్నెక్క-డినుండి చేసితి నహేతుక మాతని నత్కటాత మొ 

క్కాటక్కానిపె . బొనంగు ననుచుండెద రార్యులు తథ్యమ య్యె లో 
జిక నభ క్తి నర్పణము. జెసెద మత్కృతి 'రామమూ _ర్రికిన్‌ , 19 


శుభకరాప న్తంబస్మూతుండు కౌండిన్య 
గో(త్రపవితుండు గుణవిశిమ్లు 

డనుపముశేపానయాంభోధి చంద్రుండ 
హే బల బేశికుండొనరం దనదు 


నతియందు.బుతపంచకము నాపాదించె 
నంద గజుండు రామానుజార్యు. 


డమ్ము హాత్నుండు సనీశతమయను నిజ ేవి 
వలన (శీభట్టరాహ్యయకుమారు. 


గనియె నా శాంతినిధికి రాగమయు నత 

భామ యను భార్యలిరువురు భ వ్యమతులు 

సరవి రాగమబేవిశి నంభవించె 

సరనగుణ ఖాలి వేంకటాచార్య మొ లి, 20 


అమ్ముహాత్నుండు లమ్మమ యనెడి పత్ని 

వలన మువురిం దనయుల నెలమి గాంచె 

జెలిమి రామానుజుండును జెన్న భట్ట 

రను నహోదరు లిరువ్రు శే నగజుండ. 21 


ద్రిల రఘునాథార్యుండన 
“వెళ 9 4 అన 
అలసితి లత్మణమునసీం[ద్ర విమలప దాబ్దం 
బులు శరణంబని నమ్మితి 
లలి భాగవ తార్చనాభిలాషం బెసంగన్‌ = 22 


కం, 


కతి, 


క౦ 


క౦* 


కం, 


కులశేఖర మహీపాల చ రత స్ట్‌ 


వ. ఇటియేనుగృతిపతియగు జానకీపతిం గుతించి వమ్న్వంతముులు రచిం చెదలికి 
లు లి ఫీ @ 


ఫురహరగిరి సురవరకరి 

దరశరపహరినిభయశ స్సుధాలహారికి దు 

మ్క_ర పరమై న్యోద్దుననం 

గరరంగ విశృంఖల (పక టశే ర్యునకున్‌ = 94 


అపటిల సంవిన్ని జసే 

వకజన భయదో(గదై త్యవపు రేథిః పా 

వక క్రీలాయితశరునకు 

పకటయశః విహితభూన భః కువారునకున్‌ * 25 


తద్యోతిత నిజభుజ[ప్రతాపద్యుతికిన్‌ 

హృ ద్యాన వద పద్య 

స్వ్యాద్యరసోద్యత్స ) బంధ సమ్యక్స ఎ్రెలికిన్‌ * 26 
దుర్చమనిలయని శాచర 

వన్తాధిప భయదశ స్త్ర వరధోరణికిన్‌ 

దోర్లర్వనృ పతిదున్స హ 

భ్‌ లుంగలు భామామణికిన్‌ * 27 
శోభితకల్యాణగుణ 

(శీఛరితాత్చునకు రత్నచి| త్రవిభాపా 

భాభూవీ.తాంగునకు రవి 

భూభూ పాలునకు రామభూపాలునకున్‌ * 28 


వ, అంకితంబుగా నాయొనర్పంబూనిన కుల శేఖర చరి త్రంబునకు? గథా[శమం 


బెట్టెదనిన--- 29 


చం 


శమదమ సత్యశీల గుణనంపద సొంవువహింప వైప్తవో 

_త్తములు ప్రభాత వేళ నుచితబ్ఞత మేల్క_ని తాయమపర్లి "కా 
విమలజలావగాహనము వేడ్క. నొనర్చి సితోర్గవుం[డ్ర దీ 
_ప్పముఖసనరోజులె జపతహా (కియలన్‌ నివసించి యు న్నెడన్‌ , 80 


6 (ప్రథమాశ్వాసము 


కం, అందోొక చేశికమణి ని 
ప్పందముకుండదాంఘీభ కీ భజనాన_క్రిం 
జెంది సిక తాతలమ్మున 
సుందర పద్మాన్ననైక వోభితుండగుచున్‌ , ఫ్రై 


వ. _ విచ్చేసియున్న యెడ శిమ్య(పనరులయ్యాచార్య పురుషునకు (బదశ్నిణ 
(పణామ మ్నులాచరించి యంజలీఫుటంబులు నిటలతటంబులం గదియించి యిట్లని 
విన్న వించిరి.._ వ్ర 


ఉ.  దేవరవారు మున్ను వసుదేవకునూరక భ క్రవృ త్తముల్‌ 
పావనసూ కులం దెలియ(బర్కీ_తి రక్కు ల శేఖ రాభిథా 
నొవనిభ ర్త సచ్చరిత మద్నుతరూప మనంగ నాత్బలన్‌ 
దావలమయ్యె. గాతుకము దాసులకున్‌ గృప నౌనతీదగున్‌. లికి 


కం, అనుచుం | బారంచిన శి 
హ్ననికాయముజూచి పలికె నాచార్యుండు మో 
రనుపమభ క్లిన్‌ వేడిన 
ఘనుచరితంబిపుడు డెలియ(గా వివరింతున్‌. 84 


కం (శ్రైదమ్ములు దళితా శిత 
ఖేదమ్ములు దుష్టహ్యూద్విగ తా చారో 
చేదమ్ములు నోవీతభవ 
శాదమ్ములు విష్ణుభ_క్రజన పాదముల , కిర్‌ 


కం,  పావనములు వినమితసుజ 
నావన ములు విబుధకోకిలా శ యణమధు 
శీ వనములు కృత ముని నం 
భావనములు విమ్షుదాస పదసేవనముల్‌ * 86 


వ అదిగావునం (బపన్న పురుష శేష్టండగు కులశేఖర మహీపాలుని చరి 
(తంబు పురాతన భాగ వతపరంప రాముఖోదీరితంబై వచ్చుచున్న యది. పరమపవితం 
బగు తచ్చర్శితంబు మోకు 'దెలియునట్లు వివరిం చెద సావధానులరై వినుండని పల్కి 
(పసాదసుముఖుండగుచు వారలంజూచి యిట్లని యానతి చ్చె--- ర 


నేన్‌, 


కులశేఖర మహీపాల చ ర్మిత 


గ్రీకరమై సుధీజన వళీకర మె బహుదివ్య“త్న ర 
'త్నాకరమై విదేహమగభాం[ధ కళింగశ కాఎగ ముఖ్య దే 
శాకృతులన్‌ దదీయవిభవాతిశ యమ్ముల మించి నంతత 
(పాకట థాగ్య సౌఖ్యము: (బస్తుతి కెక్కిన శేరళమ్మునన్‌ 


పుర వర్ణ నము 


సంపదల కెల్ల జామరతంపముగుచు 
ఛారుణీ దేవి యాననదర్పణమ్ము 
మాడి సురనరనగరో త్రమంబులందు 
మేటియననాప్పుకుక్కు_ట కూటపురము. 


ఉగసేనారూఢి నుల్ల సిల్రెడీగాని 
మధురనంతత సాఖ్యమహిత గాదు 
గురుకృపాధిగమభాసురము గాని గజూఖ్య 
నగ రమ్ము దుశ్శొాననమ్ము గాదు 
పహాంసనంతతి విలాసాస్పదంబగు గాని 
సాశేత మనగ రాస్పదముగాదు 
బాణ (పతాపనంభానమా నము గాని 
శోణం బదోపాటసులభి గాదు 


ధరణి నటువంటిపురము లీక్పణి నోకఠకటం 
గొజంతవడుగాని కుక్కు_టకూటనగర 
మలరు నారోగ్య ధర్మశిజా, నుపేత 
కొపటచరణ సుధిఫ్రుణ్యకలన వలన, 


మేటి కవాటపాళికల మో(ద నమర్చిన నూత్నరత్నపుం 
“దేటమెజుంగు లంగముల నివ్యటిలంగం బుర్వపఘాణ పా 
ర్య్వాటన చేశలందు శబలాంబరభారణ లీల లేర్పడన్‌ 


నీటు దలీర్చ నొఫ్పుదురు నిర్ధనులున్‌ ధనులొకర- కె వడిన్‌, 


88 


89 


40 


41 


టం 


తే ఆగం 


(ప్రథమా శాంనము 


మేడలమి.ది నె _త్రముల మేలగుచందిక సాం దవీంఛముల్‌ 

జోడు” విఫ్పువార గొని సౌంపుగనాడేడి చెమ్మిపిండువున్‌" 

జూడగ వచ్చియంకు ప్రుగసుందరులన్‌ వెన జూచి యచ్చరల్‌ 

(వీడ ఘటింప మోము లరవెట్సదు రీశులకున్‌ మజుంగుగకా, 42 


సౌధదా రహయమ్ములం గని సమంచద్భాస్క_రాశ ౦బు లు 

తో దీరిత కేవీ. తార్భటుల నా|క్రోశింప భీతిల్లి త్ర 

త్పాథోజానన లాననమ్ములుసెమర్స౯ గృతిమా శ్యాంగముల్‌ 

బాధా హేతువులంచు. గప్పుదురు కూర్చాసమ్లులా మేనులక, శల 


అంబరవాహినీ జలగ హాకర కోకగణమ్ము వీటి సొ 

ధంబుల పై. జరించెడుసుదంతుల క న్నుల మోానులంచు ని 

చ్చం ఒఅ తెంచి తద్యదనచలదుఐ పై కెదు రెక్క లేక "వే 

గంబ పిణిందికిందిరిగి గాసిలు. గామిత ఏీఘ్ను సిద్ధికి౯. 44 


చందన నహకారవాంచేయ పాటలీ 
వకుళ ఫున్నాగదువర్తి తములు 
బహు పతతృలరనస్పృృహణీయ వేణి కా 
ప్లావిత సుమరజ$ః పంకిలములు 
(పత్యగకిసలచర ణ జాతకాకలీ 
కోకిలకుల విహారాకరములు 
మంజులనుక “౦ద మాధురీ సొహిత్య 
మదవ దిందిరమందిరములు 
అంతరాంతర నరనీలతాంత వినర 
సురభితానిలబాల నంచరణ శామ్య 
దంలతికాయాత పధిక ఘర్మాంకుర ములు 
వెలయు నుద్యానవనము లవ్యీంటి కడల, 45 


శుచియు నాందగియు నాశుగ సఖుండాత్మలో 
నరసిచూక నాశయాశు(డనుచు 

బుధుండయ్యు నమృ తాంశుపు తుండు నతతో[గ 
కర నన్ని ధానాను కారి యనుచు 


కులశేఖర మహీపాల చరిత్ర 


గురు భావ మందియు సురరాజమి[ తుండు 
రాజ పీయాంగనార క్రుండనుచు 

కవియయ్యు భార్లవుడవిరళ కలుష దో 
హోచ రనముదయాచార్యుండ నుచు6 


'తే.గ. దారు శుచితా, శుభావానతా, జితాత్స 
తా ఘనాశయతా, ది నద్దర్భ్యయు ల్‌ 
నతిశయిల్లుచు సత్యవ తాథ్యులగుచు 
వేడ్క. నొప్పుదు రవ్వీ-టి విపవరులు* 


సః భుజమూలముల జతుర్భుజసాధనములై న 
ఘనశంఖ చకలాంఛనము లమర 
రననాంచలముల నారాయ ణద్వ్యయమం త్ర 
లలితాత్షరమ్ములు చెలీిమిందెలుప 
మనముల నుపనిషద్యనధ్మిప మథన ని 
అధ జస ర మీ 
ప్క్చుష్టత క్వా(మృత సవ దనర 
నల్లాపముల విస్తుచరా తదీయ పూ 
జావిఢేష [పపంచన మెసంగ 
తే.గీ, మహిత సౌరభనళినాక్షమాలి కా స్ఫు 
రద్దళమ్ముల నూర్గ (వుండ (పదీ ప్త 
ఫాలముల సాంపుడాల్తు రప్పట్టనమున 
బరమవై దికులగు మహాభాగవతులు, 


చం* దళమగు వాసుదేవపరత త్ల నిబంధన వాదఘోషణం 
బుల హరిపూజనకమనిబోధన మంతరవంబులకా నవే 
త్పలరుచు లుల్లసిల్ల నునుపాతెడు తిన్నియల౯ దనర్చిని 
రత్రలగతి నయ్యగార్హ తిరుమాళీగ లప్పురి నొప్పు నెంతయుకొ, 


ఉ. కంతులు రూపనంపదల గాఢపరాకమలీలల౯ొ శచీ 
కాంతు లఖండకీ ర్తి కళికాపరిపూర్ణ త, పూర్తి మానిశా 
కాంతులు సాం దసద్దుణనికాయని శాంతులు సాధురత్నణ 
వాంతులు త్యత్రియో _త్తములు కాఫురముంకుదు రప్పురమ్ము నక 
2 


క్షే0 


ర్‌0ం 


చం, 


లేన్‌, 


(ప్రథమా శ్వాసము 


పటుగోరత్షణసుక౯ గృపీ[కీియ యనల్బంబై న వాణిజ్యముకా 
దిటమొప్పక- దమవృ త్తులె నడువ నర్గిన్ని త్యనంపాది తో 
త్క_ట నానాధనధాన్యలాభముల యతుసాంమి నోడించు. గో 
వముటు లవ్వీంట వసిం చియుండుదు రు నమ్యుగ్దాన పారీణు లై , 


భీరు లసర్కి)౫ల, మహో 

దారులు నత్చాతముల, బుధద్విజ సేవా 
ధీరులు నంగామకళా 

ఛూరులు తత్పురి వసించు ళ్యూద్మపవరుల్‌, 


కొండల పెంపు గ్‌ల్చు రథకోటులు కాటు మొగిళ్ల భంగి నొం 
డొండచెలంగు మ త్తకరు లుజ్ఞ పలభోటక ముల్‌ (పచండ కో 
దండకళ్లోద్భట ల్‌ భటు లుదృగత( బెంపునహింప వైరి దో 
శ్చండిమ గండడంచు బలసంపద నప్ఫురమొప్పు నెంతేయు౯+ 


సరసిజ షత్రలోచనలు చందనిభాన్యలు త_ప్ప హేనముసుం 
దరతనువల్లు లుల్ల సితధర్మ పరిశ్రమనై పుణీ మనో 

హార చరితల్‌ పత్మిపియగుణాన్విత లవ్యయపుణ్యగణ్య ల 
ప్పురిని ఫ్రురంధికామణులు పొల్పువహింతురు శీలనంపద౯+ 


తనుకాంతులకు నోడి తవీయించి కరంగు హే 
వమూర్తికి హేను తా నార్తిం గాంచె 
విపులోరుద్‌ీ_ప్పికి వెజ యూూ(ది రంభ కం 
వీంపంగ రంభ కంపింపందొడం౫ 
కమసీయనిటల కేఖకు నోడి శశి లేఖ 
కృళియింప వతి శేఖ కృశత గాంచె 
విమలలోచన సౌసష్ట్రవమునకు హరిణి భీ 
తిల జూచి హరిణి భీతిల్లందొడంగ 
న ఫర మున నుండు వారాంగనాంగ 
౯ోపమాన వుంజంబిట్టు లోటువడుట 
గాంచి తన్నామ గంధయో గమున౦ చేసి 
తలంశి రచ్చర లెద నపష్యతప జనింప. 


50 


గ్‌! 


ర్‌ 


58 


54 


చం 


కులశేఖర మహీపాల చరిత 11 


కులుకుమిటారి చన్లవలు కోవులబాహులతా యుగంబు లం 

చలగతులన్‌ గలంచు నడ, సన్న (ప్రుగానులు వ్నిదుముంపు సౌం 

పలవడు కెంపు వా తేజు లొయార(ప్రు(జై వులు వింతగూార్చు చెం 

తల వెలయాం[డ( గన్లొనిన( దాపసులై నం జలింతు రప్పురిన్‌ * ర్‌ర్‌ 


శుభనాన! చాంపేయసూన మం'కుద మన్న 
నందు నే చంద్రమధ్యస్థ మండు 
వణాక్సి ! కలువ లాఘాణింతు మన నుర 
భము జోడువిండ్లు కాపాడు నం(డు 
సుకుచ! తామర మొగ్గలకు జయంబన ననం 
భస్థానజములు చేపడు నె యండు 
సుదతి! క ందమ్ములసాం [ పెద్దియన సుథా] 
స్యాదమ్ములవి యగోచరము లండు 


లేగ, చారుగలతి నొప్ప ఏపణి చేశములయందు 


లేన్‌, 


వగసుమస్తోమ విక్రయవ్యాజగతుల 
కాముకులతోడ నరనవాగచన లెనంగ 
వీంటంజరియించు కుసుమలావఏజనమ్ము+ క 


చెలి' సదోచితముఖోజ్ఞ (లమైనమా వి కం 

జిగురొకించుక నొక్కు_(జెందరాటదె! 
శుకివాణి! యళి లసల్లి కుచగు చృమ్ములు 

డాసి గోరంత ముట్టంగ రాధె! 
రుచిరాంగి! విరళా ప్త రోచనాబ్దంబులు 

కోరి యొక్క_ంత మూర్కొనంగరాదె ! 
నకీయ! వికారమై చను విక చోత్సల 

(ణి మెల్లన సవరింపరాదె! 


యనుచు. బల్ల వు లధర_స్త నాన్చి కేశ 

కలన భావీ.0పం ేనెలు గాటిపోవు, 

నొక్కులగు కారెసంగు చేంట్లు (గక్క_నించు 

వలదువలదండ్రు సుమలావికలు పురమున. ర్‌ 


12 


తే, 


(పథ మానసము 


ఆ ఫురమేలుచుండు సముదంచీత చబాహుబల పతాప సం 

దీపితకీ రిమూ రి పరిధిస్ఫుట దిగ్గ్వలయాంతర క్షమా 

ద్వీప సమారక్టితృదవిణ విశ్రుతమై భవశాల్కి చాన వి 

ద్యాపరతన్‌ దృఢ వతశుభాఖ్య వహించి నృపాగగణ్యు(డై క ర్‌ి 


పాలించెన్‌ వివిధా శమానుగుణ సం భావ్యపజార చుడ 

యాలిం చెన్‌ గృపమిోాలు దుర్విధజనో-కాలాపముల్‌ చాహులన్‌ 

గీలిం చేన్‌ జతురంబురాగిరశనాశ్షీ ఇ తమాచ కమున్‌ 

దూలిం చెన్‌ బటుమండ లాగమున న సో ది సష్మలే ఎన్యమున్‌ క $9 


చెట్టునబొక్కె_డు చెలమ (గుక్కె-డుగాని 
నన్న ంబునీళులు నంటరింట 
నొగి నారచీరలు తొగల పేరులుగాని 
నవ్యాంబర విభాషణమ్ము లీడరు 
పులి లేటిగంతులు ప్రలుగురంతులుగాని 
నటయూథ నాట్యగానములు వినరు 
కొండలచెంతలు గుళ్ల పొంతలుగాని 
సౌధ పర్యంత దేశ ములు గనరు 


రణమహీనలి నమ్ముహా రాజు నెదిరి 

యోటువడి [వడం జెంది పానాట హూణ 

మద మాళవ సౌవ్‌ర మగధ పొండ 

కురు కరూశాంగ నే పాళధరణిపతులు, 60 


తనభృత్యునిగంజే సె దాశార్గభూపతి 
ననుచరత్వం బిచ్చె నం| ధపతికి 
వంగభూపాలుని వశునిగా నొనరి) చెం 
జెలికాని గావించె సింధువిభుని 
సేనానియంతగా జేసె మత్స్యాధీశు 
నయ మొప్ప.[బో చె గాంధారరాజు 
నశ్యవ రేణ్యుగా నరసె లాటవెేణు 
నఖుని గావించెం బాంవాలపతిని 


కులశేఖర మహీపాల చరిత 18 


తే.గీ, నవ్విధంబున నిఖల దే శాధినాథు 
లనవెతమాత్న్మహిత కారు_లై చరింప 
నల దృఢ్మవత భూపాలు-డతులకీ | ర్తి 
భూవీత దిగంతరాళు.డై పొలువు గాంచె 61 


సీ _బాహ్మణుల్‌ [క తుక ర పరిణతుల్‌ గాంచిరి 
తగువేళ వర ముల్‌ దనియ( గుటిసె 
ధనధాన్య రాసుల-బెనుపాంది జనంబు 
లవిరళగతుల ఛేనువులు వితిశె 
బహుసన్యసంతతుల్‌ ఫలభాజనములయమె 
కలకాల మొగి బచ్చికనవు గలి7 
వనములు సుమవై భవంబులం దనరారె 
చోర [పసంగముల్‌ దూరమ య్యె 


తే.గీ. సక్షలవంశ ప్రసూత, ప్రజాసమృద్ధిం 
బిల చెట కీనినటుల శోధిలై ధరణి 
యమ్ముహీభ _ర్రయయ్య విధమ్ము లెటింగి 
మనుజకోటుల శాసించి మనుచు కతన. 69 


వ, ఇవ్విధమ్మ్డున నవ్వసుంధరావల్ల భుండు కనకళకలధాత కరితురగమణిగణ 
(పముఖవ స్తు (పదాననమ మన ముద్దత SES SRG జనానంద [పవర 
మానక్షీ_ర్థిచంద్రకాధవలీకృతదశ దిశాంత రాళ్టుండును, నిరంతర “సవినయ భీ 
పూర్వక వందనానందిత మహాభాగవతకటాత వీశ ణాసాదిత భాగభేయ.వై భ నోజ 0 జ్జ 
లుండును, (పచండదోర్లండ మండిత క" దండ పాండిత్య వశంగత రాజన్య పర్టన్య (ప్రనర్షి 
'తావిరళ దవిణధా రాసంపాతసంపూరిత భాండాగారుండును నై నిఖల్మపజా భ్యర్హి తై 
నందినమహాస్నామాజ్య వె. భవనమృద్ధిన్‌ స వహించి పెద్ద కాలమ్ము రాజ్యము సి 
చేసి యొక్క_నాడులా 


నీ _ విమల ధర్మాధర్మవిదులై న విద్యాంసు 
లొక వంక సద్దోవ్షీ. నోలలార్న 
మహనీయశే "ర్యసామంత భూకాుతులు 
కోశక్కె_చే నొకచాయం( గొలునుసేయ 


14 


(పథ మాశా(నము 


నరిభయంక రమూ రుల యొప్ర్స్ప రాహుత్తు 
లొకచక్కి_ మూజుగేలూ.ది నిలువ 

గాయక వందిమవూగధ బృంద మొకవంక 
నమరి యాత్శీయగీత ములు వాడ 


తే. నాదిగ ర్ఫేశ్వరా! పరాకా! యటంచు 


- 


ర్‌ం, 


కం, 


సౌవిదల్లులు దన్ను హెచ్చరిక చ్చేయ 
రమణు లిరుగడ వింజామరములు వీవ 
నరవ ేణ్యుండు సీంపానన మున నుండి, 


ఆటల. బాటల బహువా 

చాటో కులంగొంత (వొద్దుచనునంత సిరా 
ఘాటముగ వేటతమి మది. 

బాటింపుచు విభుండు సై న్యపతితో నని యొన్‌* 


రాజు వే(టకేగుట 


సదస త్కా-ర్యవిధిజ్ఞులార మృగ యానం'చార మొక్కి_౦తే న 

ల్పుదమే! యంచు వచింప నియ్యకొని యో భూనాథ! యి వ్వేళ మం 
చిద మాకున్‌ (బియమయ్యె దేవర బల శ్రీ మోాజ, నానామృగా 
స్పదకాంతార విహారలీలలం జరి పన్‌ జెంత ఏకి ంపంగన్‌ |, 


అని పల్క._, నాటవికులన్‌ 

గొనిరండని భటుల బనుప గొబ్బున వారల్‌ 
చని వీలుచునంత.( బజ తమ 

వనచర భావంబు-జూడ వచ్చిరి న ఛకున్‌ , 


వల లురిడాళ్లు కు దగు భో 

నులు గాలమ్ములు గ దాధనుళ్ళరకుంతం 
బులు మొదలగు సాధననులు 

నలవడ ధరియించి భీషణాకృతులొవ్పన్‌ , 


64 


65 


66 


67 


68 


లేగ, 


ఉం 


క్‌0. 


కులశేఖర మహీపాల చరిత్ర 15 


కరిగండు ఫులిగౌంగ కజకుమోనలబంటు 
సయ్యాటములమారి చట్టుగుండె 
కొటవిచూఫవులబూచి కుప్పిగ ంతులదిట్ల 
యడవులరాకాశి వీడుగుతునుక 
జల్లీ లోక బెడంగు విల్లులబూతంబు 
గవగచ్చికవిసాళి గబ్బిమెకము 
ఉరుకులగం౦ండుక క్కెర పొంచులాడు గుం 
వులమారి జముకోజ ప్రలుగుచూడు 
టిక్కె._.స గుబాటుకా(డు చరుక్కు_తునియ 
యనుచు నామమ్ములిడి పెంచినటి జాగి 
లముల గొలుసుల నిడికొని తనుకనుడర 
నరుగుదెంచిరి యెటుకు లయ్యధిపు కడకు. 69 


భూతలనాథు. జేరి జయపూర్యక శ బములుచ్చరించుచున్‌ 

'జేతులుసాచి (యొక్కి- పెడ సెయ్యిడి ముందటనిల్సి సామి! మి 

తాతలు తండులున్‌ గరుణ దప్పకసాకిరి మామ సళ, త 

మో తరువాత చేవరయె యేలికగా సుకముంటి మెంతయున్‌ , 70 


రీడక మి పాదముల 

సీడలంజరియించు మమ్ము నీ సామ్మనుచున్‌ 

జూడుము మా కొలందుల కిక 

నీడగు పనియాబ్ఞ సేయు మెంతయు. గరుణన్‌* 71 


అనవుడు నా నృపాలుండు దయానుతి వారల నాదరించి [గ 

క్క్క_న విడియంబొనంగి పటుఘోటకరాజము లీల చెక్కి త 

క్కి.న బహువిరమంతి హితకింకరవర్లము సుట్టిర్కా వెసన్‌ 

జనియె తకతుభల్ల కిటిసె రభఘోరవనాంతభూమికిన్‌ , 72 


వడి(బన్ని దము! చేసి పొడ వె నపొదరిండ్ల c 
దొడరి యావల6 బడ దుముకువారు 
రంపటి లెడు మల రంపు గి తలవోలె 
ళం ౧౧ ఆటీ 
నెడనెడ వడి బొబ్బ లిడెడివారు 


16 


తే.గీ, 


క్‌౦0ం 


(ప్రథమాశ్యానము 


వడం ద్రోళ్లు వెట్టిన 'వెడంద పెందొడలఎపె 
సాశెసారక మల్ల నజుచువారు 

పటుతరాయుభము లిట్టటు దిప్పికొనుచు జే 
'ర్యాడి లత్యుమ్మ్భలవై చువారు 

నగుచు వనచరభటులు సావాసికవృ త్తి 

(గామ్వబలముల నృపవరు. గడచి కలిసి 

శరభ శార్దూల సింహకాసరమక$ీ. లాది 

యగు మృగమ్ములంబడ వై చి రలవు మెజుసిం 


అ త్తతీ నాగరవీరుల 

మొత్తము లారణ్యకులు నమోఘ,[సిత]శ రా 
యత్తముల. జేసి వివిధమృ 

గో త్తమముల నవసి' గూల్చీ రుగ్రార్భటులన్‌ . 


తేగీ, జీవురులనంటి వలలకు. జేర్చి బోను 


లందు. బొజగ(దోలి యురులచే డిందువజుచి 
వానంగయిట్టిరి, కొన్నింటి. బొడవడంచి 
'రెలమి ఖగముల మృగముల నలవుమెజుసి, 


భుజంగ పయాతం. జగద్భీకరాత్మీయ సై న్యంబు లిట్లా 


కం, 


కం, 


మృగసోమముం (ద్రుంచి మెప్పించువేళన్‌ 
మొగమ్మందు నుత్సాహమున్‌ సొంపు దోడై 
తగన్‌ ఘోటమున్‌ గాలం దాటించే లీలన్‌, 


ఘోటకము దుముకం జేయుచు. 

బాటవమున విల్లు బూనిపటుమేఘని రా 
ఘాటధని ఫురణింపంగ 

జ్యాటంకృతు లెసంగం జే సె జనవ (డెలమిస్‌ * 


ఈ రీతి నిజగుణధ్యని 

[కూరత నంద-ద వెడలి రోదసి నిండన్‌ 
చేరువ నొక యీరమ్మూన 

గూరికియున్న ట్టి లేడిగుండియ లవియన్‌. 


78 


74 


75 


76 


77 


78 


కులజేరఖ మహీపాల చరిత్ర 17 


ఉ. , లేచి తటాలునం దుమికి లీలమెయిన్‌ బరు వె త్తీవోవగా. 
జూచి నృపాలుం డామెకము బొప్పడ విటడలించి తన్ను (పే 
లు 
శేచెడు దైవసంగతి హరిన్‌ హరిణీపథయు క్షి జొన్పె మా 
రీచుని (త్రోవ మున్న నుసరించిన రామ మహీశు ఇాడ్పునన్‌ 79 


వ, ఇవ్విధ౧బున నమ్మ హీ కాంతుండు దరంతకాంతారసీమా భ్యంతర 
మార్లంబున ననర్షళనంచార సముదంచితనముత్తుంగతురంగమంబు నా పారిణీలలా 
మంబు వెంటనంటం బరపి గెంటని తమకంబునం (బచండభుజాదండ మండిత కోదండ 
నిర్ము క్ర కాండపరంపరన్‌ జంపనాల్ల క దిట్టతేనంబునం బట్టందలంచి తరుషండంబు 
నకుం గేడించియు నికుంజప్రంజంబులపయిం జవుకళింపం జేయుచు నేజులపయిం బజ 
పయు నలివి భమక రాద! భ చక ఛభమణంబుల నిట్లట్లు (ద్రివ్సీయుం బుడమిజేండు వీజింది 
'దెనం దతీమికొని రా నిరీక్షించి చెదరిన హృదయము ర్మ క దురుపజుప నేరక యంత 
కంతకుం బెరుకు త_త్భరమ్మున._ 80 


వీ తురగరింఖభోదూకత ధరణేప రాగమ్ము 
కనుదోయి మ్మినంగలంగి కలగి 
పటుహయాం(ఘీ న్యాన భ య దార్భటుల చేరి 
సుడియు విభఛాంతిచే సారిగినారిగి 
సంముబ్ద వకనంచార శమంబున 
నొడలు కంపింపంగ నొదిగియొదిగి 


యెడనెడ నృపుడానశ్చెడు సింహరవముల 
వెడవెడ నరచుదు నడలియడలి 


ఆ వ కొంతదూరమరిగి యంతట. జిడిముడి 
నడలు గడలుపొనంగ నడువలేక 
యొక్క నరసివెంత నుర్వీశుం డీశ్చింప 
హరిణి తల్లడిలుచు నవని[వాలె, 81 


వః అంత నమ్ముహీ కాం తుండు డాయంజని 82 


18 (పథమా 'ఛ్యానము 


స్కి కడువడి( జలియించు కన్నుల కొలంకుల 

నుడుకుజలమ్ముల వీడుచు దాని 

వెజయూ(ది యంగముల్‌ విరవిరవోవంగ 
నగ్గలము గ వడకాడుదాని 

(పాణముల్‌ చంచలభావమందంగ నోంట 
గళగళ నురువులు గట్టుదాని 

మార్నెడ యికుచు నుమ్మలిక అబు దోవంగ 
నొయ్యనం గట్టూర్పు లూర్సు డాని 


ఆ! వెక హరిణయువతి. జూచి యందంద తనలోనం 
బాప భీతియును గృ పారనమ్ము 
గీలుకొనంగ నవుడు కృష్ణ కృషా ! యంచు 
బ్ర బ్‌ 
నగ్గలించి వాయము డిగ్గనుకికి, 8 


కం. ఈ తెణింగున వారిణింగని 
నీతల సిక తాత లంబు జేర్చి కడానీ 
పూ(త దువ వలువ ముసుగిడి 
చేశుల నుదకంబు పట్టి చిబుకుచు మజతియున్‌ 84 


ఉ. హో! యిదియేటివేట యను, నబ్బురపాటన దీని(జూడ నే 
లా! యను నౌగహింపదగునా యను, నెంత చలముగెంటి న్‌ 
రా! యను, లీటి నిటలతురా యను నింతదలంతె శ్రీనివా 
సా! యను, సమ్మ హీశుండు లెదార్డి పరిక్షుభి తంత రాత్ముం డై. 8ర 


వః ఉన్నయవనకంబునంగాంకవడికీ సేదదేణి తదీయకరకమలసంసన్సర్శ 
విము_క్ర సక్షలకలువబంధయగు నా హరిణాంగన పూర్వజన్మ సుకర్మవాన వావి శివం 
బున) జనితేవిజ్ఞాననై పుణ్యంబునం గృపాళుండగు నృపాలుంజూచి మనుష్య భాష 
ఇంబుల నిట్లనియె. 86 


హరిణి పూర్వకథ 


శా. మ్షోణీవల్లళ! మానసంబున బరిక్షోభించెదేలయ్య! మన్‌ 
బాణ వాతిముచే నరాలిభట శంంభత్కు_ఆభిఘోటీరశ 


కులశేఖర మహీపాల చరిత 


(ేణింగా ల్పెడి చో జలింపవు కడుం జ్మితంబయో! నేడు నం 
శీ ణం బానొళొ! లోకమంలేయు మృగ స్త్రీ నొక్క_తెం జంపినశ్‌, 


చం. సమరమునందు శతుబల సంఘము మాందట వేంటటలాడుచో 
సమదకురంగశ ల్యక శ థ వ జమున్‌ వధియించుటల్‌ , తు 
(పముఖసుశర్మ వేళల నపారధనవ తుది సల్పు టు 
_త్త్రములగు ధారుణీశు లకు ధార్మిక వర్య! నినర్గ వృ త్తముల్‌ $ 


శే॥ గీ కాన మిముబోటి యు త్తమ క త్రియులకు 
మృగ నిబర్హణకృృత్యంబు తగవు గాంగ 
నెటీాతీంగీయు నను. బోచి తిద్ధ చరిక! 
శ్నితి నితోధికసా భాగ్య సిద్ధి. గనుము. 


కం, ఈ కరణి వారిణి పల్కిన 
యాకస్మికమనుజ భావ లాలించి ధరి 
[తీకాంతు( డిట్ట-లను న 
సోకత రాద్భుతర సాభిజుపాత్మకు. డై. 


చం. హరిణ రులమ్మునం బొడమి యద్భుతమానుప భాషణమ్ము చే 
వెరవున నేర్చి, తందు నృపవీరకులోచితధర్మమార్ల వి 
_న్తరము 'లెజుంగు మెట్లు! మృగజన్ము కుతూహలతం జరించు ఖే 
రనతి వాదా! యక్కాట నిజమ్ముగ నేణివా! చెప్పు మేర్చడన్‌ , 


కఠ, అనవుడు నిట్లను నదియో 
జనవర! మత్పూర్వ శర్మ సంగతిని బొనం 
గిన లేటితనం బిది చ 
క్క_న విను మెతిగింతు నాదుశొత డెలియంగన్‌. 


సీ  పకురదేశమున లాం/ాలవ్రరమ్ము నా 
గల దొక్క_నగర మత్యలఘులీల 
నందుండు ధర్మజ్ఞండ నెడి వివఫునకు నే 
నర్శిలి కూంతర నవనినాథ! 


19 


87 


88 


89 


90 


91 


99 


20 


లేన్‌, 


కం, 


కం, 


తగ్‌. 


(పథ మాళ్యానము 


మా తల్లిదండ్రులు మన్నన దళుకొ త్త 
నేం గోరినవియెల్ల నిడుచు! 'బెంప 
నొక నొడు నాయీడు నువిదలతో.గూడి 
యాడుచు నుండ మాయయ్యచూాచి 
నాదు గుణభూపములికు నానంద మంది 
య త్రమామలు మజుందులు నాడుబిడ్డ 
లుండ సిరులందియున్న చోటాక టి గాంచి 
చిత్తమున నన్‌ బరాధీన( జేయ. దలంచి. 


ఆ వ్‌ఫ్రున క గనసుతుం 

డై వెలసిన చం|దకుని (బయం 'జనలారన్‌ 
రా వించి పరిణయం బోగి 

గావించిరి యగ్ని సాక్షి కముగ నృపాలా! 


తగు మొదవులేను దానీ 

యుగళము వస్తా) భరణనమున్నతి యరణం 
బుగ నిచ్చి యంత నను జ 

క్క_గ మావా రనిచి ర త్తగారింటికొగిన్‌, 


వను నుబ్బుచు న_త్తివారిల్లు సొచ్చి 
పౌలుపు దీవీంప నాసాటి ఫువ్వుబోండ్ల్తు 
మెచ్చ. బనులందు నేరుపు లచ్చుపడగ 
నిఫుణమతి నొవ్పుచుందును నృపవ రేణ్య! 


సుకుమారనయ్యు చే నొక వేళయందై న 
నలసితి నని యుస్సురస్సు రనను 
ఈవలి డావల నిడకున్నడాన న 
య్యును నోర్చి చెప్పినపనులు మణువ 
నఖిలపదార్ధమ్ము లనుభపంచిన దాన 
నయ్యు పెట్టరు పాయ్యరని తలంప 
గారవమ్మునం 'బెంపు గనుదాన నయ్యును 
గనరులంబడి మది. (గక సింప 


99 


94 


95 


96 


కులశేఖర మహీపాల చరిత 21 


'లే.గ, మామకోవీంచునో ! యంచు మగనిమనను 
కందునో ! యంచు మజుందులు కాజు లజతు 
రనుచు భయమగ్గలింప నే ననునరింతు 
మండ లేశ్వర! యత్తింట నుండునవుడు. 97 


సీ పని సాల గలిగియున్నను బొరుగిండ్ల కు 
నడువ నెన్నండును నరవ రేణ్య! 
పలకరించిన నె నం బరవూరుషఃల వంక 
"లేతిచూడను ధరి[తీలలామ! 
తిటిననె న నర్షి గుర్మువజంబుల 
లు 6 ధి 
నటిటు వలుక మహానుభావ! 
ఎలు 
నడుశేయినై న మానక య త్త చెప్పిన 
కృత్వముల్‌ మణువ నశ్నీ ఇవిభవ! 


లేన్‌, యిట్లు నిరతంబు భయభక్రు లెనంగ నేం జ 
రింప్రచుండంగ మత్పూర్యకృతము దక్కు 
కారణము బేకయును జండిక యనం బరగు 
నత్త చి త్తమ్మునకుం గసరెత్తె నయ్యా! 9g 


వ, ఇట్లు దినదిన ప్రవర్ణమానగో హాయ త్తచితయగు నత్త నాయెడం జెరిగిన 
చలమ్ముడింపక - 99 


సీ (ప్రాణపదమ్ముగా' బౌకమ్ముసేయ ము 
ప్పోకలకూడంచు ముటియాడు 


గృహాకృత్యముల చా చరింప డగ్షతి యింత 
వడకంచు నడునె_తి యడచిపోవు 

పని చెప్పిపనిచి చయ్యన మగవారితో 
నింట నిల్వదటంచు నెచ్చరించు 

ముందట6 జనం బిటుంద' దా వచ్చుచు 
మోము నిట్లటుదివ్బీ మూతి నిలుచు 


42 (పథ మేళాను 


తే.గీ. మెకమువలె నిట్లు “శీలి నామో(ద మగని 
మదిని మజందులయాత్మల మామగారి 
యుల్లమున సివమె త్తిన ట్లు గకోప 
ప | 
భై వుట్టించె "నేమి ఫ్పుదు నశేం[డ! 100 


కం. మును గయ్య్యాళితనమ్మున 
నొనరిన మా యాడువీడ్డలు గతం దమ్బుం 
జనని కనుగిలుప నామా 
టనినం బై వత్తురొంటియడుగున నధిపా! 101 


చం. తెలతెల వేంపనంతచె యతితంర 7” కొని మేలుకాంచి ని 
ర్శల ముఖమార్జ నాదుల సమంజననై గృహశుద్ది మున్ను గా 
నలవొనరించి శాక ములు నన్న ముడింపగ నిద చేజి యొ 
త్తిలి గళమెత్తి య_త్త నను దిట్టును గూంతులు తోడుపల్క_గ౯, 102 


సీ మా తండి యొసంగిన మాణిక్యక టకముల్‌ 
తెమ్మంచు' దనదు సందిట ఘటించె 
నమ్మ పెట్టిన పటుటంచుచీరలు నాల్లు 
డక్క_రి తోడిళోడండ కొనంగె 
ము త్తేవ దయసేయు ముత్యాల పస్షైడ 
వడి. బుచ్చుకొని కూంతుమెడ, దవి'ల్బె 
యన్నయిచ్చిన పదార్వ న్నెయొడ్డాణమ్ము 
వదలించి చెలల్లెలివై పు జేర్చి 
తే.గీ, నన్నియునుగల్లి యరణంఫుటాల నమ్మి 
హొనియెం. బరిచారికల నీళ్లు గూడు నిడక 
జడల. గొట్టించె మా వుట్టినింటిసామ్ము 
వీనమైనను శకండం జీ7 సె నయ్య! 108 


ఆ. వె నూండుజాములరుగ ముంగేల నన్నమ్మూ 
చెటి ననుచు నాలు దిటి దీని 
టట ౧ లు 
తిండివలన నమ సెంగుండకు *+డంతయు 
ననుచు వీధిజనులు వినంగనాడు, 104 


కం, 


చం. 


క౦ 


కం, 


కులశేఖర హీ మపొల చరిత 


ఈ రీతి నింట( గల్లిన 

వారందణజు నటులసేయ వసుణేశ ! వగం 
గూరి తలమునుకలై నం 

సారము చెన రోసి మది విచారము దోచ౯ 


కటకట |! పూర్వజన్మ కృతకర్శమ దెట్టిదా ! తప్పాకింత లే 
దిటుల దురాగ వామ్ము దలకెత్తుక యూరళ రఠపటిల్లుచుం 
దిటమణతి యున్న నన్ను నొగి( దిట్టియు గొట్టియు నత్త చిత్త మి 
ప్పటికిని శాంతినొందద యుపాయము నామది దో(చదేమీయుశ్‌. 


తొడిబడి కన్నవారొనంగు తొణ్టుల నమ్మి రొకించుకే న న 
న్నడుగక సామ్ము(బుచ్చుకొొని, రన్నము నీళులు వేళపట్టు నం 
దిడక్ర యచల్చీ యూడిగ (ఫుటింతుల నిల్వెడ ఎంగ ( దోచి, ధీ 
నడవడి" ఏరికిందగియె నాయముగాడని చూడగక్క_టా ! 


కన్న వార లిచటికత లెజటుంగరు నార 
-లెజింగియేమి' యొరులకిచ్చినవు డె 
పటుెడు న్వతంతపద్ధతు లయ్య్యాన 
A) 

విడిచి పడిన-చోట వెదుకవలయు, 


అనితల(చి మజీయు నీయడ 

లున కత యె మూల మాత్మలో నయ్యుమకున్‌ 
గనికరమునుట్ల( జేసిన 

వెనుకొన్‌ భయమెడలుగాళ వెంటంబడునే ! 


28 


10% 


106 


107 


108 


109 


వః ఇట్లువిచారించి సవినయనల్తాపమ్ముల నత్తచి _త్తమ్ము గ ఆ గింపందలంచిన 
దానన యొక్కనమయంబు నెడగని డాయం జేరి సముల్తానవోన భాసుగముఖ యగు 
నయంము పరుండిసాచిన యడుగులు తో"డలపయిం బెట్టుకొని మెతమెతనం గర 
తలంబుల నొ త్తుచు నల్లన నిట్లంటి, 


పొాలంతులకు న_త్తనూమలు 
దలపోయ'౧౫౦౮ దలి తేం[డి దె వము గురు(డుక్‌ 
ణా క. 


110 


24 


కం 


రం 


తే. గీ 


(పథ మాశ్యానము 


గలనై న వారి కెగ్గులు 
పలుకంగారాదు నీతిపథ మూహింపన్‌* 


"పెంచిన తల్లిదండు లరసేయక మిోపదసేవృకె నమ 
ర్పించిరి నన్ను మికు 'బెదరింపదల:ంచిన నాదరించినన్‌ 
మంచిదకాక యన్నుులీక మాశెవరమ్మ ! మదిందలంపు మో 


పంచ. జరించుదాన దయపాయంగ నేమిటికమ్మ | నాయెొడన్‌ 


తిట్టియుద్‌ వించియు( చే 

పట్టి కరుణం (బోచునట్టి భారంబొగి నీ 
పట్టున నుండగ మాకి 

టటని 'పలుకంగ నేలనమ్మ! తలంపన్‌ , 


అనుచు నే వేడుటయును మాయ త్త కనలి 
ముసనమునమటంచు. దప్పక మోమువూచి 
చేరి నావెంత. జకఠాటుల్‌ సెప్ప చింతే 
ఇన వవ రో మన! బడందన్నె నయ్య ! 


అంతట? దనివోవక ని 

న్నింలింతలు సేతుననుచు నెగచుచు రాంద 
త్చాాంతకవాటము “నిటలా 

ఛ్యంతరమున దవిలీ 'ర కృ మరిమురి. దొరగౌన్‌ , 


అవ్విధంబుననొచ్చి యూయమ కడంక 
నదియు నాయపరాధం బటంచు. దలచి 
కూడు నుదకంబు గొననీక మూ:దుదినము 
లుపవసింపగం జేసె నన్‌ గృపదొలంగి 


మూ(డవనా(డు దప్పిగాని మకార లగ. నన్నుజూచి (ON 
వ్యాడిమనమ్మునన్‌ గపట వైఖరి 7౫ కొని మేలిమోగడల్‌ 
గూడగ( శాలు ప్యాతనిడి గొబ్బున((గో లెడిగాని బింకంపుం 
జేడియ ! దీని నీమగనిచేతికి నిమ్మని రే యొసంగుచుక్‌ , 


111 


112 


118 


114 


115 


116 


117 


కం, 


కొం, 


క౦౭ 


తే గీ 


కులశేఖర మహీపాల చరిత 25 


ఇచ్చిన వెంబడి గూంతురి 

నచ్చువడం గావువెె నడియెటుంగక పెం 

జిచ్చుగతి డప్పి జఠరము 

(ద్రచ్చంగ నొక్యగుక్కడన్ని. (చానితి నడుమన్‌ * 118 


అదిగని యా వెలంది తమయన్నకు నంతయుంజెప్ప న్యుగుండై 
యిది కుటిలాత్సు రాలకట ! యుంగిలిపాలి డెనంచు నెమ్మదిన్‌ 

బొదలిన రోషవేగమున బోరునందిట్టుచు నన్నుడాసి యీ 

యదనున వెళ ₹ ద్రోతునని యద్దమ కేయి నతి పచండతన్‌ * 119 


చేతులు మాటిడికొనుచు భ 

యాతురత వడంకు నన్ను నడిచి గృహబహి 

ర్ఫూతంగాం జేసిన మతి 

కాతరనై. తల్ల డిల్లగా స వ్వేళన్‌. 120 


'వెడలినయుడిగంపుబోటులు 
వడింజని చెప్పంగ. గన్న వారెజింగి భయం 

పడి పనుప నగజుండు నా 

కడకుం జనుదెంచె దై వగతి నార్మాలీన్‌ , 121 


ఎలుగువిని వచ్చి యంతయు నెటుకపటుప 

నిచ్చ వగచుచు నను దమయిల్లు సేర్చె 

తల్లిదండ్రులు మదిలోన దయభుటిల్లి 

చీరగూడు నొసంగి పోమించిరయ్య ! 199 


వ. అంతం గాంతకాలంబు ననునంతం గృ తాంత భటులరుగుదెంచి నన్నుం 


గొనిచని ధర్మ రాజు ముందటం బెట్టినం జూచి, 128 


G, 


అక్క_ట భర్త _తావగం బయఃపరిపూరితప్మ్నాత గాంచు జాం 

'దెక్కలిక త్తెవోల నతిదీనగతిం జనుచుండి (తోవలో 

(గుక్కెడు (దావి యెంగిలిడు గుత్సితయాటం దృణాశనంబుచే 

నొక్క_ట ధా(తిపై వారిణయోని జనించి చరించు గావుతన్‌, 124 


86 (పథమా వ్యాసము 


కం, అని యాబేశించి మనం 
బున నావెతం జూచి కరుణపొడమి పలిశె పా 
వనమూ_ర్రియగు దృథఢ్మవతు 
నను[గహమువలన సుగతి నందెద వనుచున్‌ , 125 


కంం అశక్మా_రణమున బుట్టితి 
నిక్కా_నన్‌ హరిణి నగుచు నిన్నాళ్ళకు సీ 
యక్క_జన్రు గరుణ నందుట 
(కిక్సీరిసిన దువ్మృతములు |ళ్లుతికె నృపా ! 126 
తే, గ పాటులన్ని పడియు. బతికి నెంగిలి వెట్ట 
వారిణజన్మ మిట్టు లగ్గమయ్యు 
ధరణి నెవ్య(డోపు ధర్మసూత్షు గ క్రియ 
"లెట్‌ యాచరింప సిద్ధ చరిత ! [ల 


ee 


పోమీంచితివిగచా ! వుణ్యత_త్స్వజ్ఞాన 
పరిణామయుతమహో భాగవతుల 
భావీంచితివిగచా! బహుధర్శనంహి తా 
స గ్రీతనిరుపమనీతికథల 
భూమీంచితివిగదా! భూరికీ రిమనోజ్ల 
చ ౦దికాస్సుర ణదిక్సామజముల 
తోవించితివిగడా ! దుస రాజక ఠోర 
కంఠీరవో, చేళలుంరనముల 


తే, గ, నకలనంపదలందితి జగము నెల్ల 
గలయనేలితి వన్నింటట ఘనుండ వగుదు 
వితతగుణజాల! 'యోదృథఢ[వతనృపాల ! 


పుడమి ననపత్యత గొజుంతవడియె గాక. 128 


వ, అని పలికి యవ్వుడ హరిణీరూపమ్ము విడిచి దివ్యగంధమాల్యాంబరా భరణం 
బులం బొలుఫుదీపించి యమ్మహారాజుచేత ననుజ్ఞాతమొ దివంబునకుంజనియె నంత 
నమ్మహీ శా. తుండు హరిణీవృ తాంతంబునకు విస్టితుండగుచు నుండునంతం ' 129 


తే, 


కం, 


కులశేఖర మహీపాల చరిత 
పరిజనము రాజు నరయుట 


అంత నమాత్యు లయ్యధిపు నయ్యెడంగానక దంతిదంతకుం 
'తాంతనికృత్త 'తాశనిచయత.తి వాంతమధుస్పృహో మిథో 
త్యంతకభలమల్ల కహాహారన భీత శకుంత సంవృతా 

శాంత విచితవర్ల సుమహా గవానాంత గవేషవమాణులై + 


ముదమారం గదలు తుమ్మెదల బల్‌ రొదల సం 
పదలచేం బొదలు ఫూంబొదలు జూచి 
దివులు వెందవులించు నవుల్నపై సింగంవు 
రవళి. జూవు వెడందగవులు సూచి 
నెరయు బెలిరుల “పెల్లూర లెడి తరుఆ పెం 
 దరుల పందిళుల వందురులు సూచి 
తముల నున్న త్తచి త్రములై న కరుల మొ 
_త్తములు [క్రీడించు నెత్తములు సూచి 


కొొలశుశకెలశుల లేమావిగుము గముల 
yee) ales Re Ff Rt PN 
మొగలి తెగల. గడిందిగొజ్జగుల జగల 
నరసి భూవిభు( గానలేరెరి భటులు. 


అంత మహనీయ మై న్య మత్యంతవిపిన 
పాళి నరపాలమాళి శుంభ_త్తరంగ 
ఖురఫుట న్యాననిర్భి న్న నరణిం చెలియ 
నరసి యుబ్బున నొకట గో యని చెలం”. 


ఆ బాబారతనంబు జూడ. జని యుద్య న్మాధవీ వేష్టన 
(పాబల్యోపహతోస్ష్రరశ్శికర నంబంధాపగాతీరభూ 

జాబుద్ధ సృాటికాయమానతల ఎ_త్యణా యం గూర్చుండి చిం 
తాబాహుళ్యము నొందు భూవిభుని సింతంతన్‌ విలోకింపఫుచున్‌. 


. జనితో త్పుకులై నసచివులు 


జననాథుని జాడ నరిగి నంభృతచింతా 


21 


180 


181 


182 


188 


98 


(పథమా శ్వాసము 


వన తాననాబ్బుండగు నా 


తని తెజయాహి౦చి మిగుల. దలశొదవంగన్‌, 184 


చం తెలియుదమంచు నిట్లనిరి చేవగ సేనలడించి యొంటిమై 


తే, గీ 


ర్‌ం, 


చం, 


బలవదతి పచండమృగ బంధురకానననీములందు. బీ 
రలుక్‌మెయిన్‌ జరింప( (బియమంచు దలంచియొ మేల్లలంచు మా 


వలన ననాదరంబెనంగ వంచన సేయుటొ ఛారుణీశ్వరా! 185 
రింఖభారుళంరుళత్ప ఫధులార్భటుల ఘోట 
కము దుమికింపంగం గాంతుమునియు 
బహువిచి త్రపత తిపటలీసె పెను డేగ 
పోతుల నాడీంపం జూతుమనియు 
నడి పదుం డిజెమెకం బని మోర లుత్సవా 
వేన్లో క్రులెనగింప విందుమనియు 


నిశితాసి తళతళ వినరుచుం బటుమృగ 
(శేణి భంజింప పవీక్షింతు మనియు 


గాదె యివ్యేళ మృగయావినోద మొదవె 

నంచు చేవరయానతి ననుగమింప 

ఖభీకరాటోప వేళ బరాకు దగునె 

దివ్యచి_త్తమ్మునకు ధరి త్రీలలామ. 186 


అనవుడు చేక్ష్సబ్యము నె 

కొను మనమొకభంగి. చేసికొని యల్లన వాం 

చినమొగ మెగయింపుచు ని 

ట్లను సచివ్య్శాగణుల: జూచి యవనీశుం డాెగిన్‌, 187 


విను. డెటిగింతు మో కిచటివృ త్రము వంచనమై దొలంగి వ 

త్తునె! నయకోవిదుల్‌ హితతతుల్‌ మిము. బాయందలంతునయ్య ! బై 
వనియతి నయ్యె నింతయు నవారణ నొక్క_కురంగి పాజుబెం 

చిన నలయించి దాని వడి. జేకొను వేడ్క. జనింప నొయ్యనన్‌ ం 188 


కులశేఖర మహీపాల చరీత ర్ట 


సీ శేడించి హయము (కొవ్వాడిమై నడరింప 
మదమరి కికురించు మం[తులార! 
ఇది యసాధ్యంబంచు 'నేందలంపంగ నది 
దాపై మెలంగు పథానులార! 
ఒగి గబాలున దురంగో త్తమం బజెగువంగ 
జౌకళింపవుచు. బాటు నచివులార |! 
మది నేమరించి పశ్రైదనంచు( జూచిన 
మది బె డిల్లు నమాత్యులార 


ఆ. వె, పొదువ నలవిగాదు పొలియింప( దమిలేదు 
మగిడి విడిచిసోవ మనసు రాదు 
అకట యేమిచెప్ప నాలేటి. కొను 
నానంబేసి వెంట నరుగునపుడు, 189 


కం, అంత నది యలసి మేత 
'త్పా)ంతంబున( బడిన దానిబడలిక గని మ 
తార మున గృపజనింప(గ 
నంతయు ఎ. తోోపచార మేం జేయంగన్‌, 140 


కం. అది యంత మనుజభాపషల 
ముదవొదవంగ నన్నుజూచి భూనాయక! నీ 
మది చేల వగవంజూ చెద 
విది రాజోచితవిహార మో వెటు/గవొకో, 141 


వ, అని రాజధ ర్భానుగుణనం భాహణమ్ముల నాకుంబియమ్ము నెరపీ 
వెండియు* 142 
సీ తేన పూర్వభవమున ధర్మజ్ఞుండన నొప్పు 

భూసురో_త్తమునకు. బ్ముతిననియె 
తన నాథుండగు చందకుని తల్గిచండిక 
(శమ నొంచెం. గోటరికమున ననియె 
దన మృదూ_క్రుల నాయమను మంచిసేయంగ. 
దలచిన పగ సాల జలసె ననియె 


తే. గ్‌. 


(పథ మాశ్యానము 


దను కృశింవించి వంచన నత్త మద్భ ర్త 
శింగిలిపాలు పోయిం చే ననియె 


నింతయును దండధరు. డాత్శ నెజి గ ననియె 
నవని వారిణీతంమున. బుట్టుమనియె ననియె 
నీవు దయ(జూడ? గలుషమ్ము లెడలె ననియె 
నిటుల నాలే(డి తనచందమెల్ల ( బెలిపె, 


అంతయును జెప్పి కమ్మలు నమ్మ ఖగమ్ము 
మున్నుగ ఘనుండవీవంచు నన్ను నతులొ 
నర్పి యనపత్యదోోష మెన్న గొటంత 

యయ్యె సీకంచు. గాంతయ యరి” దివికి, 


అనపత్యతకు రాజు విచారించుట 


అట్టిదకాదె ! న్నాబతుకు హారపటీరని కాశకీ రి సం 
ఘట్టితది_కృటీకరటి కాం భమణి వజకంఠపాళికా 
పటికి రాజ్యపుంగ డలీపట్టికిం బటగునటి పటికిక్‌ 
లు లు లు లు 
పటన రాజపీఠమునం బటముగటంగ లేమి నేక్క_టా! 
లు లు లు 


సచివాగ్రోసరులార వింటిరె! సమ_స్తకాతలాధీ శ్వరుల్‌ 
(ప్రచురన్యందనబృ్బందతుంగ హయ శుంభత్కు_౦భిపట్లాంబర 
(పచయస్యర్ల మణి పతానముల సంభావింప నట్టొఫ్పు మ 


త్పుచిర ప్రాభవ రేఖకుం గొజంతవచ్చుంబో సుతాభావతన్‌, 


అన్న చానౌది పుణ్య ఫలంబులకో నెల్ల 
సుతుగాంచు ఫలము మెచ్చులు ఘుటించు 
తరుతటాకాది నంతతిఫలంబులకం శు 
సుతుగాంచు ఫలము మెచ్చులు ఘటించు 
రాజసూయాది సత్క_/తు ఫలంబుల కెల్ల 
సుతుగాంచు ఫలము మెచ్చులు ఘటింఛు 
ఘనతీర్థయా, తాధిగత ఫలంబుల కెల్ల 
సుతుగాంచు ఫలము మెచ్చులు ఘటించు 


148 


144 


145 


146 


కులశేఖర వుపీపాల చ రత 


లే. గీ, పతృకంబెన బుణ మెడంయాయు దల(పు 


చం 


తే గీ, 


చం, 


లాత్మజులు లేమి గొనసాగ వండు బుధులు 
గాన వారిణీలలామంబు గడణశ బలుకు 
పలుకులన్నియు మృషలంచు. బలుశకరాదు, 


అప్పటినుండి నాహృదయ మట్టు విపొదరసనం జెనంగిశన్‌ 
జొప్పుడు రాజ్యనంపదకు సూనుండులేని ఫొజంతదోంచె నీ 
యొప్పమి మానునట్టి తేజగొయ్యన నాశెటీ(గింపరయ్య ! మా 
కెప్పుడు (పాణతుల్యహితు లెన్నంగ మోారకదా ! తలంపంగన్‌, 


వనుల జరించి పూరిందిని వాళసలవంతల నీరు దావి నె 
క్క నెడు పశుత్యధర్మమున. (గుమ్మాజునట్టి మృగంబె యేవగిం 
చెను మది నోటులేక నిక జెప్పెడిదేమి! సమ్మగధర్షువ 

రను లనపత్యదూష్యుల కొొటుంత గణింపక యుండనేర్హు రు శే! 


అనుచు సంబేహడోలాయితాంతరంగుం 
డగు నృ పాలుని( జూచి నెయగమున మంతి 
జనము లౌదలలూచి యంజలిప్రటములు 
ఫాలతలములం గదియించి పలికి రెలమిః 


వింతలుగొన్ని మోవలన వింటిమి నేండిచటన్‌ జతుస్పము 
(చాంతధరాధురంధరుండ వై జగలతీం గల రాజులెల్ల నీ 
చెంతల6 చేరి నన్నుతులుసేయంగ నొక్క తృణాని యార్జవం 
వింతయు లేక దూటుటిది యంతకొజుంత నృపాలశేఖరా! 


మంత్రులు రాజు నోదార్చుట 


జగతి ననంతవుణ్యగుణ సౌస్థవయు కు కులు సాధునమ్మ'తా 
నుగతనమ్మగవై. భవమనోజ్ఞ చరిితులు ధర్మనంగహో 
ద్య్వగణితకీ_రియు కులు మహాత్ములు నిన్ను గొజంతిలెన్న ర 
మ్మృ్రగనున నోప్పు కానజెడమేసిన చెంగలికాయ (కొవ్వునన్‌ 


Bi 


147 


148 


149 


190 


151 


152 


82 


తెన్‌, 


చం, 


[ప్రథమా శాసనము 


(బహా్యిపసనయనాదిబహుకృతుల్‌ గావించి 
తది నీకు సంతతి యగునా కాదొ 
వావీతటాక నిర్వాహమ్ము ఘటియించి 
తది నీకు సంతాన మగునొ కాదొ 
జేవతాయనటప దేశముల్‌ నిర్మించి 
తది నీకు సంతాన ముగునొ కాదొ 
హయ మేధముఖ్యభవ్యాధ్యరమ్ము లొనర్చి 
తది సీకు నంతతి యగునా కాదొ 


కొదొ సంతాన మా రమాశకాంతపద ని 

బద్ధసాంతకికరణకృత భాగవతన 

భానపర్యాదిసోపానపం క్షి నీకు 

నంతతి కొంత యెట్లయ్యె జనవ రేణ్య! 158 


అన నొడచబాటులేమి దరహానము చారుక పోయి లేశణో 
జ్ఞనితలసదుచిపతలిసాహ్యమునన్‌ నరపాలశేఖరా 

నన మొగి. జూడనొప్పెనంగె నవ్యనముజ్జ ్యలసాంధ్య రాగ మే 

భనళ బలీకృ తె ందవకళాక ళికా కళికాపరాగ మెం 154 


మొరలు నీతివర్తను లమేయగుణాకరులంచు ధర్మువి 

సారత నిందునందు సుఖనంగతి యే గణియించుపదతి ౯ 

జేరరు పూరంపతములు 'జేసెద రిట్టిది రాజ కార్యని 

సారకులౌ నమాత్యుల విధంబె వృధా విపరీతవాదముల్‌ 155 


తనయుల కె ఘోరతపమాచరింప(డే 
యడవులయందు నా్యాయంభువుండు 
సుతులకె నిమర్యవతనిష్టపూనం డే 
బుధు లెన్న యువనాశ్వభూమిభ_ర్త 
సంతతికై యుగ శపథముల్‌ పలుకండే 
జలధీందుతో హరిశ్చంయదనృపుండు 
ఫఘనఫు[తకాము.డై [కతువాచరింపండే 
బహుదవ్సిణలు మిజు బం_క్రిరథుండు 


తే న, 


కం. 


క౦* 


కం, 


కులశేఖర మహీపాల చరిత్ర 


నందనావా పికె కాదె నాభి కశ్య 
ప్యాతిదథాదిపుణ్యు లాయాసపడుట 
తలంచిణూడుడు వారికి. గలవా లేవా 
వనతటాకాది నంతానవై భవములు, 


చనియెదరు నీతిపదతి 

ననియెద రుచితో. క్రిసరణి నత్యా ప్రులశై. 
మనియెద రనియుండితి మి 

ట్రనయుల రగు కున్న డెటుంగ మంచుం బెలుచకొం 


సమధిక సూతుగపత్మునిక పోసుక పాయిత విశత్షణన్య్నుతుల్‌ 
దము నును గెంపు దువ్యలువ దట్టంపురంగు పొనంగంజేయ భూ 
రమణునికిన్క_ గన్నొని ధరాధం థై ర్యధురంధరుండు చి 
_త్తమున గలం గెనంచును [బథానవరుల్‌ నభయాంతరంగు లె, 


భూనాయక! నీదగు నం 

తా నేచ్చాదృఢత "దెలియ(దల-చి యనుటయీ 
కాని యొుండొకటి సేయం 

బూనుదు మే ! యిట్టులనుట పోలునె మమ్ము౯.+ 


సమ్య కామ్య పురూర వశ్ళదక నవా ఖాంచితంబు౯ మరు 
ద్గమ్యాంబై. విలసిల్లు శీతరుచినత్పం తాననంతాన మూ 
పమ్య(గ్రీ) నిరసించి యుష్మదురుపుష్పృప్రా క్షి జెన్నాంది నం 
(భామ్యత్ఫూర్యళ యి భవత్సుత ఫల ప్రారంభముం గోర బే! 


మంచి దింతట నేమయ్యె మనుజనాథ! 
మన ఫుగంబున శే(గి నమ్మదము మిగుల 
(బ్రవ్మావిదులై న (త్రీ మహాభాగ వతుల 
నడిగి వారల యానతి నడువ వలయు, 


అని నచివు లిబ్లుపలికెడు 
సునయో కుల కియ్యకొని యశతోధనుండగు న 


త 


156 


కేర్‌ 


158 


159 


160 


161 


84 (పథ మాశ్యాసము 


మ్మనుజీంద్రుండు చతుర్విధ 
ఘన సేనాకలితుండగుచు. గదలెం బురికిక్‌. 


ఉం అ నృఫుడాదరించె. బునరాగమనావసరాగతాంబు ఖే 
లానిర తామరీకుచమిళద నసార పటీరపాళికా 
ఛేనిల సవ్యాజా సలిల'పీశలవిందు పయోజగంధ న 
నానితృశె త్యమాంద్యలసమాన విహాోరసనమోరడింభము౯ 


162 


168 


వ ఇవ్విధంబున నమ్మహీ కాంతుండు పథ్మశమం జపనయించి పురంబు 
(పవేశించి యాస్థానమండపంబున నముచితపరివారంబు కొలువం గొలువుండి సమిప 
జనులం జూచి బ్రహ్మ వేత్త తలగు భాగవతో త్త తములం దోడితెండని పంచినం జనిరని 


చెప్పినవిని శీహ్య_వ్రవరు లయ్యాచార్యునిం జూచి యవ్వలివృ త్తాంతం బెట్లిదని 


యడిగిన= 


ఛా, సారాశారవిహార హారమణిరాజత్క_౦ఠ ! కంరీరవో 
దార స్ఫారప రాక్రమా[క్రమిత దై త్యవాత ! సితావథూ 
స్నేరాస్వేతణలోలలోచన ! యశళ్ళీ 9నిర్జి తాంచత్సయకః 
పారావార సిత పభావిభవ ! శుంభ ద్చాహుదర్చోట్జ పలా! 


కలం శంకరపత్నీ వృాదయనవ 
శంకరనిజనామ మంత సౌరభ! మౌర్వీ 
టంకార (శ వణదళ 
ల్లంకాపురవానహృదయ ! లలితాభ్యుదయా ! 


మాలి సకలమునిశరణా ప్రధ రా శ్రభిగణ్యా ! 
' విశటవిమత భేదీ a శనినోదీ | 
సుకవిగణితకీ_ రీ! సుస్షిరానందమూ రీ ! 
ముకురనిభకపోలా ! 'ముఖ్యసాజన్యహేలా | 


గద్యం ఇది (ర్రీరామచంద కరుణానిరీక్షణ సమాసాదితకవితావిశేవ 
"శీపాన్యయ్య్మపదీపక వేంఠటావార్యపణీతంబె న కులశేఖరమ 
పీపాలచర్మితంబను మహా[పబంధంబునందు. (బథమా శాసనము. 


“164 


165 


166 


167 


168 


కులశేఖర మహీపాల చరిత్ర 
ద్వితీయాశ్వాసము 
x 


కం (శ్రీజనకజామనోహర! 
రాజక భాధరధనుర్ని రాస విలాస 
వ్యాజ(ప్రకటితభుజబల | 
రాజద్దజ రాజగామి! రామస్వామోా! 1 


వ అవధరింప్రుము శిము లంగ ని గురువర్యుం డ వ్యలిక థ యిట్లని చెప్పం 
దొడంగ. 2 
రాజాకడకు భాగవతులు వచ్చుట 


సీ. సుషమపారాశర్యసూత్రత త్త (వివేక 

పరిణామ మేధానుభావయుతులు 

భూత కాసా రాదిపూర్య్ణప్రుణ్య శ్లోక 
జల్సిత[దవిడవాక్పతురమతులు 

భునమనఃకీలితా కార త్రయాగ్గనిషాంత్యంత 
రసిక సాంగ త్న\మతులు 

నశాంతకృత ల దీయా రాధనార్ధస 
త్క-ర్భనిర్మితయశ శృ్ళర్శ గతులు 


తే, గీ. వరమపురుపానుమతులు (త్రీఛాగవతులు 
నిజ నిలయభాగ వేదికానిష్టులగుచు 
బలసి సద్దోవి. నేయుచో. బార్లి వేంద 
భటులు గాంచిరి కన్ను లపండువుగను, కి 


వ. కాంచి కరములు మోడ్చుచు మహాత్నులార ! మహీకాంతుండు 
యుష్నుత్సందర, సనంబు గోరుచున్న వాండు విజయం౦చేయుండనుటయు నట్లకాకయని, 
యందబురి గదలిం 4 


86 


శే గ్‌, 


తే, 


మధుకరాశనమనోరథసిది వాటింప 
సారన్వతోదారక్‌ గాంచి 
నదమలామృతప దాళారనజ్హ్ఞ త దోప 
సఫలనంకొల్స! ఇ పశ స్త గాంచి 
పర భామినీనసహోదరవృ త్తి గన్పింప 
సుమనస్సమాగమస్సురణ మించి 
బంధుకదివ్య(ప్రబంధరూఢి 'యెనంగ 
నిత్యమాధవయో గ నిరతిం బూని 


యెలమి నం(శితజనమనో భీప్పితార్ల 
సనిచయఘటనాన మరత నివంటిల 
జనిరి రాశేం| దుకడమీ నివా విహార 
పారిజాతేమ్ములో యన భాగవతులు. 


ఆ సౌజన్యగుణ(పనన్నముఖు లిట్లాస్తానముం జేరు ను 
ల్తానం బేర్పడ వచ్చుచున్న యెడ “రీలక్‌ మం|తినంఘంబుత్రో 


నాన కిన్‌ మనుజే దచందుండు సముద్యద్భ _క్రిసంయు క్తుండై 


చాసోవ నుని మొక్క దచ్చరణపద్భుప్రాంతధ్యాశీస్థలిన్‌ 


ఆర్యజన్నాగ గణ్యు లపుడాన్ఫ చేఖరు. జూచి దోర్భ్బలా 
చార్యసమృద్దిన స్తు ధనధాన్యయశ్రోవిభవో స్తు నంత తా 
వార్యకృ పాకటాతవిలనన్నహిమా స్తు సువుత్రకోస్తు తే 
సూర్యనమ్మపతాప! యనుచున్‌ దగ దీవనలిచ్చి రందణున్‌ , 


సరవి సీరీతి మంగ శాశాసనమ్ము 

"లెలమి౯ గావించు శ్రీవై చె.ప్పనుల నభ 
నీనయవినమితుడగుచు భూవిభుండు రత్న 
చ్మితపీళుల నుంచి పూజించె నంత. 


8 


వ, ఇవ్విధంబున భా బూజించి యమ్మహీ కాంతుండు 
జఉజానునుం దదనుజ్జగె గెకోెని యానీనుండై వినయవినమితమ స్తకుండగుచు వారలత్రో 
నిట్లనియె, 


ర 


తే గ్‌. 


తే గీ 


కులశేఖర మహీపొల చర్మిత 8? 


శీ హారి పాదపద్మతులనీదళతీర్థరసజ్ఞు లజ్ఞ్ఞవ్యా 

నొగ్చహనివ_ర్తకుల్‌ భవవిమోచను లాశితమోతలాళభ ని 

ర్యాహులు రోషలోభమదరాగవివర్టితు లూర్చిత కియో 

తాహులు నైన మిమ్ము. (బమదంబునం గొల్తురు ధన్యు లెల్లెడన్‌ 4 10 


భవబంధ మెడలించు బహుముని వజవఫు 
న్పంగమంగళజలా భంగ గంగ 
తనుతాప ముడిగించు వినుతపోడ శక్ర భా 
పరిణామురుచిపోరి పంకజారి 
చార్మిద్య మడగించు ధన్య లేఖజ నౌఘ 
క లితనిత్య శ్రాఘీ కల్ప శాఖ 
యపమృత్యువు నడంచు నపగ తొఘసుధథ్‌ 
వృాడానందరనపూర యమృతధార 


యిన్ని గుణములు గలసి యొక్కెడనె నిలిచి 

యుండు నే స న్యా(పియోరుచరిత 

ఘనసుధాస్వాద విదళితకలషపాశ 

వేష్టనులరై న మూాయందు వెలయుగాని, 1l 


వహారాళులెంచ నాహారాళులే యంచు 
గళమున వనదావుగరిము బూని 
శీయూగరుచి మన కేయూర రుచియంచు 
భుజముల దరచ[కములు వహించి 
కటకానివృ త్తి యక్క_ట కానివృ_్తి యం 
చాకట చే నక్షమాలిక ధరించి 
కాంచి కాగుణ మిచ్చంగాంచి కాగుణమంచు. 
గటి తంతుసూత -మొక్క_టి యమర్చి 


మణివిభూపణముఖ్యనం పత్సు ఖైక 

రనము నొలక గాఢవై రాగ్యలక్షి స 

పేర్చి హృద్వీధి నొలయ గాంభీర్య శేఖ 

నలరు మీవంటి ధన్యు లెందై నం గలనె! క్షి 


88 


కర 


G, 


ఉం 


తే, గీ 


కం, 


ఉం 


ద్వితీయా శ్వూసము 


అనుచు వినుతించి ముదమున 
ననపాయనిజూభిలవీ.త మాపుణ్యులకున్‌ 
విసిపింప( దలంచి [క మణి 
వినయానతవదను(డగుచు విభుం డిట్లనియెన్‌. 


అట్టి మహానుభావులు మహాగుణగ ణ్యుల్నునై న మిరు మా 
పటునగలుటన్‌ జతురపాంపతి వేపి త రాజలక్ష్మికిన్‌ 

లు ౧ అటు 
బట్టపురాజనై వమల భాగ్య న మృద్దిం (బసిదిగాంచు నా 
ఫుట్టువు న ము తెలియక బుతులు గల్ల నను హీంప శే! 


(పకృతివికారమైన తనుభావము గల్గిన చో నిజాన్యయో 
పకృతి పరోపకారము లపాయములందంగనీర యిని యా 
సుకృతులు ధర్మకీ ర్తి పరిశుదిం (సిద్ధి వహింతు రింకం ద 
ద్వికృతియొనర్చునట్టి యవివేకులు నిష్ఫలజన్ము లన్న (గన్‌ + 


ఆరయ నిట్టి రెండుపనులందు నొకండు గులాభిరశ్ను త 
త్కారణభూతపు[త్రఫల గారవ శేఖ నలంకరించి భూ 
భారము నిరగహించు నదుపాయ మెటుంగదలంచియే జుడీ 
ధీరజనా(గ్రగణ్యులగు చేవరవారి గురించి వేడెదన్‌. 


అనుచు ననపత్యదో పష భయా భిభాత 
చిత్తుడై వేడుచున్న రాజో _త్తమునకు 
వరదులై యవమ్ముహాత్ములు కరుణ నెగయు 
మూడ్కు_ాలలరంగ( బల్క్‌_రి సాంఫ్రుమోాణజు, 


భాగవతుల యుపదేశము 


పున్నామనరక భీతి వి 

పన్న పర్మితాణ కార్య భారగుండగుచున్‌ 
బన్నగరాజశయానుం 

డున్నాండు మదిం దలంకుటుచితమె! నీకున్‌, 

ఉన్న జగ త) తమ్ము హారి యున్న తక్తీ ర్తి శుచిత లత్యుమై 
యున్నది మింటనంటి ధువుండున్నది ఛారుణివై విభీషణుం 


18 


14 


15 


16 


17 


18 


కులశేఖర మహీపాల చరిత 


డున్నది (కింద దై.త్యపతియున్న ది బక రాతను మై 
యున్నది తోచియున్న దికనున్నది యున్నది చిత్ర మన్ని(టన్‌. 


సీ, వృిపకోటికి వేదవిధిపేటి ముఖమయ్యె 
నదిము ఖంబ య్యె సయ్యభిముఖునకు 
నాకంబున కజాండరోక మ్ము పదమయ్యె 
నదిపదమ్మ య్యె నమ్మ ఎదుపదునకు 
సర్వభో జికిం జలచ* ద రాజి రథమయ్యె 
నదడిరథమ్మయ్యె నయ్యతిరథునకు 
మునిమనః శేళిక్ర వనపాళి సుఖవాయ్యె 
నదిసుఖమయ్యు నయ్యధిసుఖునకు 


తే, గీ నతం డనంతుం డనంతలోకాంత రాంత 
'రాంతరిమోదిభూతరమయాంగ జంతు 
నిచయబహీరంత రనుగత నిజకళాంఫుం 


డధిప! నీచి త్తనం తాప మతండెబుంగుం 


సీం శేషదిక్కు_ంజర ణి మాని జగమ్ము 
నిజక రాంగుళమున నిలువనోఫు 
నొగి జీవకోటుల నుపనంహారించి [క 
మ్మం (గమ్ముకొనంజేసి మనుపనోపు 
(బ్రహ్మాండ భాండకర్పరము (బద్దలువాపి 
చెలిమి నెప్పటియట్ల్టు సేయనోపు 
గడిందిమై స_ప్తసాగరముల నింకించి 
"పెంపొంద మజలనిండింప నోవు 


"తే. గీ, గిరులకరులం గిరులంగరులు గాఫుట్టించు 
కిరులకరుల కరులగగిరుల జేయు 
నకొట వాసుచేవు నఘటితఘటనాను 
వ మేమిచెపుం బారి వేంద! 
ఖా మ సట: 


వ, అతం డెట్టవాండని తలంచితి శేని, 


89 


20 


21 


22 


తే, గ్‌, 


లే గీ, 


ద్వితీయాశ్యాస ము 


తరువరవ్విన వేళ? దజికొండ డిగ(వాల 
నర వేల నూ.దిన యత,డితండు 
మొసలి కాటులనొంప విసువు నేనుంగు బెంప 
ననము డింపక వచ్చు నతండితండు 
రచ్చ రామొగశాన రెచ్చుసింగంపు మేన 
నచ్చుగా నరి (వచ్చు నతండితండు 
కడింది వేలుపునింటం గలసిరుల్‌ గానుదంట 
నడుగంట. దోచిన యతండితండు 


విను మతండతండు వల్లభ వనజభవత్రు 
హేంద్రననకాది మానసాభీప్పితార 

దానధాశేయు. డాశితోదారధీవి 

'భేయు. డిసుమంత నీకో క్కె. దీర్పలే-డెః 28 


హారులచేం గరులవే నరుల గెలం(దరంణె 
చక్రపాణి నహాయశ క్రి లేక 
కలిమిచే బలిమిచేం గులము-బెంపం దరంబె 
రావసాంతకు దయారనముబేక 
నతులచే సుతులచే నుతులశెక్క_6 దరంబె 
సౌరి కటాతు వీక్షణము లేక 
జపముచే. దపముచే నుపరమింప. దరంపె 
కనక చేలుని యన్నుగహము లేక 


మాన వేశ(ర! యమ్మహామహుని కరుణ 

కలుగ బేనియు6 గలుగునే | ఘనులవైన 

నై హీ కాముమ్మిక సుఖమ్ము లతని నాత్మం 

దెలిసి కీర్తించి నీకోర్కె. దీర్చికొనుము. 24 


ఆ లశీ శ్రిశవదా _ప్తికిన్‌ బహుళజన్నాయానవిశాంతికిన్‌ 

మూలంబై న తదీయభ _కీరచనామూలమ్మునన్‌ గోవిదుల్‌ 

బాలత్వమ్మున యౌాౌవనమ్మున గుణ ప్రఖ్యాతి వాటీంచి వా 

గాలమ్ముల్‌ పచరింప 'రాత్మహిత సౌజన్యమ్ము దె వారగన్‌ , 85 


కులశేఖర మహీపాల చరి తే 41 


భుజంగ పయాతము, _జరాజరరీభాతసర్యాంగ యప్రీన్‌ 


బరీతోపరివ్యాధి బాధా విభూలిన్‌ 
నరుల్‌ బుద్ధిజాడ్యమ్ముునన్‌. బొక్కు_ వేళన్‌ 
మురారాతి నేరీతి. బూజింతు రాత్శన్‌. 26 


తే, గీ, కావున మనోవికారముల్‌ (గమ్మనీక 


కం. 


ఘనులు తద్భ క్రి గాంతురుగాన శేరి 
పూజనము బాల్యయావనంబుల ఘుటింప 
వలయు నదియట్టులుండె నీ తలంచుపనికి. 27 


శీ రోపహారనియతిన్‌ 

వారిజదళనేతు భ_క్షవత్సలుం గరుణా 

పూరితవాదయు భజింపు ము 

దారత నీకోక్కె. దీర్చు ధరణీనాధా ! 28 


వ. అనినం గందళితహృదయుండ గుచు నమ్మాహీపాలుం డమ్మ హాత్ములకుం 


(బణమిల్లి నిటలతట ఘటితకరకమలుం డై యిట్లని విన్నవిం చె. 29 


తె. 


శ్నీరోపహార వతారూఢి వాటింప' 
దొడరుచో నేమేమి నడువవలయు 


పుండరీకదళాకు పూజాపరత ము 
డాలు చో నేనేమి దడవవలయు 
"దె నందిన ముకుందధర్మనిర్శలగో వీ 
యా © 
వెలయు-చో చేమేమి విడువవలయు 


చ్యకాయుధధ్యానజప హోమకార ముల్‌ 
గడపుచో నేమేమి నుడువవలయు 


చెంత కాలము గావింప నిఠదిరాము 
నోవారుం డిచ్చ మెచ్చి యుత్సాహ మునగ 
గింకరుండనై న నన్ను రక్షించు స్‌ 


నంతయు నెజబుంగ. గప సేయు: డయ్యలార | 80 
6 


42 


కం 


శే 


న్సీం 


ద్వితీయా శ్వాసము 


అని యిట్లు విన్న వించిన 

మను జేందుని. జూచి భువనమాన్యచర్నిత్రుల్‌ 
వినుమోా వెబుంగ(దల(చిన 

పని యంతయు ననుచు. దెలియ బల్కిరి వేడ్కన్‌. 


నుడువు మచ్యుత నామముల్‌ విడువను మితర 
తంతముల్‌ విషచరి తొమృత(పన క్రి 

లా ఎవి 
దడవు మిహపర సౌఖ్యనందర్భనిరతి 
నడువు మవనీశ! వేయు ననంగ నేల! 


(పకృతిభిన్న స్యాత్శ పర మాత్మ సాంగ త్య 
ముకటియందొకిటికా నుడుపవలయు 
_స్వవపూజనాహ్లాద తాత్పర్యశీలమ్ము 
లొకటియందొకటిగా నునుపవలయు 
భవ్యక ర్శజ్ఞానభ _క్రీయోగ మ్ముల 
నొకటిిపె నొకటిగా నూందవలయు 
నలమనా బుద్ధిచి తా హం,కియావృత్తు 
లొాకటిచే నొకటిగా నుడుపవలయు 


తే, గీ. వలయు నీకింక నొక్క_టి వనజనాభ 


చరణకంజాతమంజుల సౌర భాను 
భ వరసికభాగ వతజనాపచితి యిదియె 
మాధవారాధన।పౌఢి మను జనాథ! 


తే, గీ. అధిప! భార్యాన మేతుండవగుచు నొక 


4, 


వత్సరము (బహ్మాచర్యానువ_ర్రనమున 
(శ్రీహరి భజింపం గార్యసంసిద్ది యగుట 
నిశృయంబంచు పలికిన నృపవరుండు 


అంజలి చేసి పల్కె.. బులకాంకురజాలము లంగ కమ్ములన్‌ 
బుంజము_లై తలిర్చగుణభూపణులార! మదీయభాగ్య మొ 
ప్పెం జగ మిచ్చమెచ్చ నిరు పేదకు. బెన్నిధి గల్లగోరి సి 

దండన మిచ్చినట్లు కృప నానతి యిచ్చితిరిట్టి ధర్మముల్‌ 


శీ! 


లీ2 


88 


84 


కులశేఖర మహీపాల చరిత్ర 8 


వందన మాచరింతు బుధవంద్య చరిత్రుల శీర ఎడన్‌ బున 
ర్యందన మాచరింతు గుణవై భవయు క్రులకు౯ బునిప్రన 
ర్భందన మాదరింతు హితవత్పలచిత్తులకంచు భూమిసం 
(కందను! డమ్ముహాత్ములకు గాఢవముతిన్‌ (బణమి ల్లెం [(గక్కు_నన్‌ 86 


వ ఇట్లు మనుజేందుండు భాగవతశిఖామణులకుం (బణామన్ను లాచ 


రించి త _త్తన్నందిరమ్ముల కనిచి తానునుం దదీయ శాననం బవలంబించి దతులగు 
వారలం బురరత్సణమ్మునకు నియాగించి పత్నీ సహితుండై (శ్రీమన్నారాయణ 
పరాయణాత్వంబునన్‌ గృత్మవ తారంభుండయ్యె నప్పుడు ఫి? 


తె. గీ. 


(వతార ంభము 


మృగనాభిలిలకవరి తమైన నుదుటిపై 
బం ర ఏ 
బొలుపొం'దె వ. పనుండ శేఖ 
యతులచీనాంబరోచిత మైన నెమ్మేన 
నల రారెం గృపనారాజినమ్ము 
౯9 
సితహారపుంజరంజిత మైన యురమున. 
దళుకొ ల్తెం దులసికాదామపం క్రి 
"కాంచనవలయనంగతిగాంచు కరమున 
నవులె వినూత్నపద్యాశుమాల 


వితతమంజులమణిగణద్యుతివిదీ ప్త 

చటులకోటీర యోగ్యమ _స్తకమునందు. 

గీలితంబయ్యె హరిపదాంకితపటమ్ము 

నచ్యు తారాధనోద్యు క్తి నవనిపతికిః 08 


నమ చేభతురగశి కాచమత్కా_రమ్ము 
పరగించె నిందియపటలి యందు 

శ తురాజన్యదార్టన్యభంజనశ క్ర 
సమకొల్చి మదమత్సరముల యందు 


కం 


కం 


ర్‌ం, 


కం, 


ధనం బొక ,-సంవత్సరంబు నలుపుటయు( దదనంతరంబ. 


ద్వితీయా శ్వానము 


నసి ధనుక ఛరకృ తాభ్యానక "శ లబుద్ధి 
గర సె నష్టాంగ యోగ ముల యందు 
పర రాష్ట్రదురనం పాదనత్సమవృ త్తి 
౬ ౧ 0 
నెరెపి భ _క్తిజ్ఞుననిరతులందు 


ఇ నుకానర నాగ అధర బం 
జాలకో శాలయేతణాస క్తి నిలిపె 
కమలలోచను డదివ్యమ్నిగవామునందు 
భవ్యరుచిహేళి యమ్మహీ పాలమాళి, 


అతులితజప హోమంబుల 
నత్రిశథయమున( బీతుం జేసె నంబుజనాభున్‌ 
(బతిమారూపమ్మున న 


చ్యుతు నర్చితు. చేసెద _త్రీదుపచారమునన్‌ , 


శేనరములం 7౫ సేసెను 

గేసరినిభమధ్యు( బద్ద శేసరచేలున్‌ 

వాసి దగు మల్లికాసుమ 

వాసనలన్‌ బొదవె భ_క్రవత్సలు పదముల్‌ , 


చారుతుల సీదళము లవి 

కారత నర్పించె. దులసికాదామునకున్‌ 
శ్రీ రోపహార మొనను 

శీ రాంబుధిశాయికిన్‌ విశేషమనీషన్‌. 


కమలా _ప్పనదృశ తేజు(డు 


కమలముల బూజచేసెం గమలాన్ర్రగురున్‌ 


గమలాతు గమలనాభుని 


గమలాహృదయేశు హృదయక మలం బలరన్‌* 


40 


41 


42 


48 


వ ఇవ్విధంబున నారాజదంపతులు భక్తి క్రీనిష్టాగరివ్షులగుచు భగవత్సమారా 


44 


శే, గ్‌ 


చం. 


మె 


కం, 


అ 


కులశేఖర మహీపాల చరిత తీన్‌ 
(శ్రీమన్నారాయణ నాక్షొత్కారము 


కలుములు వెద(జల్ల( గ లశవారి జనించు 
మగువతో మొల తెంచు నగవుతోడ 
పరిపూర్ణ చంద్రబింబము వోలు చక్కని 
ముగముతో శేషపన్న గముత్రోడ 
మొనసి నారదముఖ్యు లొనరించు 7గ“*నని 
సనంనముతో గరుడవాహనముతోడ 
(పభ మించు భదసుభ దాదిపరిచరో 
త్తములతో శంఖచక్ర ములతోడ 


నజలజలధర కోమల శ్వాామలాంగ 

కలితకీలితరత్న ధగ దగాయ 

మానభూషణరుచిఖీతభానుకిరణు. 

డజ్బనాభుండు (ప్రత్యతమయ్యె నపుడు. షర్ట్‌ 


పెలుచ న నేకజన్నకృత భీషణదోవకృపాణపం క్తి సె 

నొలయంగ నీని గట్టి మరువూదిన కైవడి నిందిరామనో 

లలితవిహారి రాక నొడలన్‌ బులకాంకురప్రంజపంజరం 

బలవడ( దాల్చి భూవమణుం డాచరణాననమ _న్వకమ్ముగన్‌ , 46 


మృదునాలీకదళ[ప చేశముల దారిందూరి లో వాక లన్‌” 

గుదురై నిల్చు దుపారవారి పబిజేకుల్‌ వేశువన్‌ దుమ్మెదల్‌ 

జెదరింపన్‌ దొనుకాడులీల హరి వి చ్చేయంగం గనే)వలన్‌ 

గదలంబాజణ నృపాలదంపతుల కానంద్యాశువిందుచ టల్‌ : 47 


పతగాధీశ్వరు నెక్కి. లేము లుడిగింపన్‌ జూచు వాల్లంటితో 

శతసూర్యద్యుతి నికుధన్యగురుం డిచ్చన్‌ దో్‌ంచినన్‌ మేదిసీ 

పతి చా (వాల్సినకన్ను దోయి కదలింపన్‌ జాలండయ్యిన్‌ నము 

ద్దతనంతోపర సాతి శేకజని తాంతః పార వశ్యంబునన్‌ + 43 


అంత నృపమాళి లక్షీ 
కాంతుని కృవ విపులధై ర్యగారవ మేథా 


46 ద్వితీయా శ్వాసము 


వంతుండై పీక్లించె ము 
రాంతేకు శుభమూ_ర్రి లోచనానందముగన్‌, 49 


ఉ. కాంచి మహీవరుండు పులక పకరా(శుపరీతమైన మో 
మంచిత భూప రాగ పటలాంచితమై విలసిల్లినటు న 
_కృంచరవైరి దివ్యపద తామర సమ్ముల (వాల నంపతత్‌ 
కాంచనదండ శేఖ నవికారచిరంతనభ క్రి వె ఖరిన్‌, 50 


వ ఇ_ల్తెజంగున నమ్మహీ కాంతుం డనంతశయనునకున్‌ (బణామమ్ము 

లాచరించి యిందిరా దేవికి వందనంబొనర్చి పరిషద్భాగవతబృందమ్మునకుం |బణ 
+ జ 

మిల్లీ క్ర తంల చిత్తమ్ముతొ నప్పర మేశ్యరు నగ భాగమ్మున నిటలతటఘటిత 

క్రరకమలుండై యానందబాప్పజలసి క్షకపోలుండగుచు నిట్లని వినుతించెం 51 


చం. జయజయ! భ_క్రలోకహరిచందన పంకజగర్భపార్యతీ 
వీయ! సనకాది దేవ మునిబ్బందని పే.విత పాదపద్గ! దు 
రయరిపురాజగర్యతరువండద వానల! ధర్శమార్లని 
శ్పయనిరతాంతరంగ! బుధనన్నుత యంచు నుతించి (క్ర మ్మటణన్‌ + ఫీని 


సీ, అనిలాన్నవన్యాశనాంగమాననశ య్య 
లొకనిద యొకనిద నొనరు ముద 
కమల కై వలా కలాం త వము 
లొకకంట నొకకంట నొగరి యుంట 
నరిశిరళ్శ )వణదా రాయుధ ేష్టమ్ము 
లొక శేల నొక కేల నానరు లీల 
యాంతినంపత్పూూర్ష కాంతాలలామమ్ము 
లొక కేవ నొకేవ నొనరు శేవ 
తే. గ, పంక మణంగింప లోక న్ను లంకురింప( 
జేయగల యాడుమొగపాప లాయితముగ. 
దగ నడుగుదమ్మి వొక్కిటిదమ్మి. బొడము 
మహిమ సీయం'దె చెన్నూందె మధువిరోధి, ఫ్‌ 


కులశేఖర మహీపాల చరిత త్త 


సీ. బహుభోగనిలయ(త్రిపాద్విభూతిసమృద్ధి 
నులికెక్కు_ నారాయణుండ వీవ 
వాసుదేవాదిభవ్యన్యూహా భేదనం 
గతుల మించిన జగత్పతివి నీవ 
భువనరత్సణక శాస్ఫూ ర్రిచే నవతార 
విభవము ల్లను జగత్స)భు(డ వీవ 
సకలచేతనకర్భసాశక్షి వై నదసదం 
తర్యామి యగు మహ త్తరుండ వీవ 


తే, గీ 


యోవ+కా వె క వేరకన్యావిదూర 

"తుంగమణి హేమహర్మా సినుషంగరంగ 

ఫ్రుగవిహారివి సితకీ ర్తిపరిచిత్మాభ 

గాంగభంగ ! విహంగపుంగవకురంగ | గ్‌ 


శాం నే నేనోములు నోచినాండనొ శరన్నిర్హి, దపడ్నాతు ! నా 
నానై నోనిచయం బడంచితి సి తాంతధ్యాంతమున్‌ నంతతా 
నూ నేనోనచయం బడంచు క్రియ నిన్నుం గాలు నెళునం గా 
ల్‌ 


నీ చేనానన( గాదనాగలనె! రానీ నీదయాసారమున్‌. ధర్‌ 


చం.  విదితజగ త్త)యాక్రమణవిశుతి కాంచి విరించికుండికా 
భ్యుదితపయః ప సేచననమున్న తినొంది మహాఘవల్లి కా 
విదళన శేళిలోలుపలవ్మితము లై విలసిల్లుచున్న నీ 
పదకమలమ్ము లెప్పుడు కృపామతి నిల్చుము నా మనమ్మునన్‌ * 56 


వ. అని యిట్లు భో క్లినిష్టాగరిన్లుండగు నృపకేమ్షుండు వినుతించుచున్న 
యెడ నప్పరమేశ్యరుండు కృపారసతరంగితంబులగు నిజకటాత్షవీత్షణమ్ము. లతని 
పయిం బగగింపుచు జన ము దాము దితంబగు దశకి ణక ర్మాగంబు గదలింపుచు ము-కా 
ఫలదంత కాంతద్యుతిసహకృతంబగు మందస్మిత చం దికాజాలమ్బు నలుగడలం 
బొలుఫుదీపింప నజలజలధర మధురభామణమ్ముల నిట్లని యానలిచ్చె. ర్‌ 


48 


కం 


ద్వితీయా శ్యాసము 
వరప్రదాన ము 


ఇంపెసలాక నాదుమతి నెంతయు మెచ్చితి మిమ్ము భూమిభృ 
దంపతులార! మా హృదయ తామరసగుస్పలం గల్లు కోర్కె ల 
పంగ నయె ను పానగించెద మోవలె మదింధంబు ని 
హ్కు_ంపితభ క్రి చే నెటుంగగానరు గా నరులెందు. జూచినన్‌ * 58 


అనఘమతులార ! మూ యం 

దనుపమత మదీయ కొ స్తుభాంశంబున నం 

దనుండు జనియించు. బేజో 

వినయోజ్ఞ ( లకౌర్యథై ర్యవిిశుతు లెనంగన్‌ 59 


వ, అదియునుంగాక మదీయ[వియాంగన యగు నీళావధూటి యంశంబున 


భవత్సు[తునకుం బుతిక యె యొక్క_ఒక న్యాలలా మంబు నంభవింపగలయది. మదీయ 
విభవస్థానంబై న (శీరంగంబునం బొలుపుదీపించుచున్న యీ నవ్యరారోహం బర్విగ 
హింపంగలవాండ మహీపాలా ! సీయెడం గృపాళుండ నగుటం జెసి భవదన్య ుంబు 
పవి తంబ య్యెం బొమ్మని యానతిచ్చి రధథాంగధరుంగు నిజభవనంబునకు విజయం 
చేయుటయు నా రాజదంపతు లానందభరితాంతక8క రణమ్ముల నగ్గరుడధ్యజుం 
బొగడుచు నాతృ గృహమ్ముు' (బ వేశించి రంత. 60 


శా. (క్రీ చేపీపతి సత్మృపామహిమ ధ్యాత్రీకా త కాంతానుత 


కం, 


ఉనా 


(పాదుర్భూతికి వేగురింప వముణిరాజూంశంబు తద్దర్భ మ 
'ర్యాదన్‌ లోకసుఖప్రవర్షనకరం బై యొప్పె నంత నమః 
వో దాంచద్ధ టమధ్యదీపక ళి కా కూ రాను కారి ద్యుతిన్‌ , 61 


వనజాతుకరుణ కేరళ 

జనపాలాంగనకు భువననం స్తుక్యక భా 

జనకమగు కౌస్తుభాంశం 

బనుపమజఠర, పవిపష్ట మై -పెనుపొం దెన్‌. 62 


ఖర్జూర వ లరీగ ర్భపాంసుచ్చాయ 
౧౧ 
గండపాళికల పై గానువించె 


రం 


చం 


కులశేఖర మహీపాల చరి(తే 49 


కమలకో శా(గసనంగత మధు వత శేఖ 
భఘనపయోధరమాచుకముల నమరె 
(గ_స్తపల్ల వకంఠకలకంఠర వలీల 
మండనల్లాపనంపదల( దోంచె 
వలిత శై వలనూత్న న ల్రీవిలాన ము 
సువ్య క్షరోమాళీం జూడనయ్యె 


వనధి మేఖల నొడుచు నర్భకుండు గర్భ 
యు_క్లీ గన మధ్య మేఖల యోపహాటించి 
కొొలకు లందక మంజూవి.కఠకల నడం7. 
జిగురుంబోడికి దోవాదశీ వెలుంగ, 68 


మినమినయను చెలి మేనన్‌ 

బనప్రున నలుగిడుట వెట్టిపనియని జెలులా 

రసికొతేం జూపరు మేలిమి 

పసి(డిన్‌ గరసానసేయు పనులుం గలవే! 64 


. గర్భగతడిం భకునియూర్పుగము బు తోడు 


పడిన కై_వడి నిశ్వానపం_క్లీ యింతి 

వదనమున నంచరింప దురాగరవిమత 

జనపతుల కటి నిఖూర్చు లిరువుడించెం 65 
టు లు 


మించెం జెమర్సె పొం” నని మేన ఘటింవక యింతి (ద్రోచినళా 
గొంచక తన్మనోహరుని కూరిమికి౯ గటకమ్ము కాంచి మేల్‌ 
గాంచు పురంబు” య్యే "మొదలం దుదంజెందు వివ రవృ తిన 
£3 యాన్‌ 
ర్థించి నిచోళ మంగదము దేశములయ్యె నృపాలమాళికి౯, 66 


వారినతి శంభు రాణి యచలాహితు నంగన యిట్టి చేర్పు ము 

న్నరయగం జాలరంచు వసుధాధివుదేవి తనంత మృత్క_ణో 

త్క_రరుచి గోశకె కామశిఖకాండజయంతు తలెబుంగలేని త 

త్సరస రసారసజ్ఞత నిజప్రభవవిమ్హుం డెజుంగునట్లుగ౯, 67 


7 


60 


కం, 


కం. 


ఉం 


ద్యితీయా శ్యానము 
కులశేఖరుని జననము 


ఆరయ. గుంభనంకమణ ఘందు శు భానుగ తి౯ బునర్భనూ 

తర నుడారకీ ర్తి వనితానవాచారు సమారు నద్దుణా 

ఛారు న శేందసుందరి ముదంబున గాంచె నముల నత్పయో 
య 

వారిధిగ ర్భవీచి చెలువంబుగ! జంద్రుని గన్న శై వడి౯, 


తనయుండు సం భవి"-చుట 

విని భూపతి సూతికాని వేశము నకుల 

జని బాలు వదనకమలము 

కనుగొనె సంతో వ మాగ్చి గడలుకొనంగ ౯+ 


జనకునకు నాత్మ భవరత్న జనన వేళ. 
గానబడు వితృలోకత మోానివృ త్తి 
నాత్మభవరత్న ముదయిప నవ్విభునకు 
గానంబ డె సర్వలోక త మోనివృ త్తి 


సుతు కభ్యుదయముగా జన 

పలి యానందమున నొనంగౌ భర్మాచల గో 
వితతమణి చేల యువతీ 

(పతతుల నమితముగ భూసుర[పవరులకున్‌ , 


యాతా. లు నిఖలోచను సాధనభంగవృ త్తి మె 
నాకుని పక్షహోనియు మనమ్మున సెపక హేమశె లర 
'త్యాకరతోయముల్‌ దలపండయ్యె సుత్రోత్సవడానవేళ సు 
శ్లోకులు సాధురక్షణవిలోపము సేయుట కోర్య నే రుశే, 


చం ద్రవంశావతంనమై సంభవించు 
సుతున కస్య ముగ నె, యశోధనుండు 
(పేమ. గులేేఖరుండను నామమిడియె 
సకలశిష్టన భాజననమ్మూతముగం 


68 


69 


70 


71 


72 


78 


కులశేఖర మహీపాల చరిత గ్‌ 


వ ఇట్లమ్మహీపాలుండు బాలునకు జాతకర్మ నామకరణాది నంస్కా 


రంబులు నిర్వ ర్రించి సంతుష్పాంతరంగుం డై యుండే నయ్యర్భకుండు (కమ 
[కమంబున. 74 


ఈ నె, అక్క. యత్ర యవ్వ యనియెడి శాొమమ్ము 


కం, 


చం, 


లోలిం బలుక నేర్చు -వేళలందు 
రామ! రామభ్ళద ! రఘువీర! యనియెడు 
చేరు లుగ్గడించి వీిలువందొడంగ”, 75 


పాపని తొకతొక పలుకుల 

లోపల రఘులిలక !కమలలోచన!యను న 

లాపము ెజింగి పొంగున్‌ 

భూపతి యొకభుజము రెండుభుజనులు గాంగన్‌, 76 


శ్రీరామమూర్తి వర్ణి ంచువారల పొందు 
ఏడం డాకొనియున్న వేళనైన 
రఘునాథనామకీ_ర్తనము స ల్పెడుపట్టు 
వెడలండు స్నిదించు వేళనెన 
కాకుర్గ వరు గుణోత్క_ర మెన్ను నెడ( న్లాయ'€ 
జూలండు [క్రీడించు 'వేళనైన 
జూనకీపతి క థాాశవణ మప్పిన నొండు 
వినం డంబ పిలిచిన వేళనై న 


దశ రథాత జ పాదపద్మ(ప్రన క్ర 
చి త్తవృ త్రిక బరదెవవృ తర కి 
ఆటు అయి (© een టు టీ 
సారగ నీడయెం మహానీయసుగుణగణవి 
రాజితుండై న రళ రాజసుతుండు, 77 


అతివలు నవ్వుటాలకు నృపార్భకుతో. దనతండి _దోంచినన్‌ 

నతియును డాను రాఘవుడు _శెలనులందు. జరించెనాంగ దుః 

ఖతుండగు జూన క్రీవిభుండు కేవలమ_ర్మ్యుండె! సోదరుండు భూ 

సుతయును దోడరా నగరుసా చ్చెననన్‌. మదింబొంగు కమ్మటజన్‌, 78 


ఫ్‌ఖ 


ద్వితీయాశ్వాసము 


అ వె, కోసలేందతనయు కోమలవిగహ 


కం, 


కం, 


ధ్యానవశత నుండుచో నతండు 
ననుభవింపంగోరి యటమున్న తెమ్మన్న 
దాది చేతిపండు తా. దినండు. 


కినియుచు( బోరిడు నతనికి 

జనని గుడఫలాదు లొనంగ6 జల ముడుగక యుం 
డిన నెల్లి వచ్చు రఘుపతి 

మనయింటికి ననిన నలుకమాని చెలంగున్‌* 


79 


80 


వ, ఇశ్రెజంగున. సై నర్షిక(త్రీరామచరణకమలభ _క్రీభావనాధురీణుండగు 
కుమారు నుపనీతుం గావించి దృఢ్యవతుండు వివిధవిద్యావిశారదుం జేయ(దలంచి 
యార్యుల వశంబు చేసిన నతండు, 


శ్నీతిపాలసుతుండు గురునం 

గతి నతులిత సూత్రుబుద్దికాశలమున నఆ 
థి 

చిత వేదళా స్ర్రముఖ్యో 

ర్చితవిద్వ్యానిచయ మభ న్టిసించెన్‌ (బీతి౯. 


[కూరకుదృష్టి భావణనిగాఢవికల్చిత శబ్లలింగ శవా 

రీరక శా _స్హసూత్రకబరీపరి వేష్టితవిమ్లుతత మం 
చారసుమమ్ము దా గొనియె ధన్యవిచారుండు సీరనంగత 
శ్నీరవివేచనారచన చెల్వగు వా. నశిశోర వై ఖరిక, 


వేదవేదాంగముల ధను ర్వేదమున న 
రుంతు డాభ్యానక " శ లస్వాంతు. డయిన 
యక్కవూరుని. దోడొ్క్క-ని యార్యజనులు 
పార్టి వేందుని కడశీగి పలికి రెలమి. 


రాజనూ్యూ రి ఛభవ_త్తనూజుండు మనో రాజీవవీధిన్‌ మహో 
రాజ(ీర ఘుఠామనామదివిష చాజాధిరాజాంఘీ సే 
వాజ్యాగద్గతి. బూని నేర్చె. జదువుల్‌ వైదుమ్య మేపార నో 
రాజా! పాండురకీ ర్తి రాజనిధిముడా ! రాజరాజోపమా | 


81 


82 


88 


84 


రఫ్‌ 


కులశేరఖ మహీపాల చ రత ర్‌ల్‌ 


నీ “అనఘ! పురాణవాగర్థబోధాయనుం 

డాగత వివిధ భాపాగరుండు 

(పాఠకటన్యాయ శాసె +కదృక్చరణుండు 
చతుశాత్మ పారువ శబ్బభోగి 

విపులాహితె శ సళ ఫ్రవ[శమబల భేది 
రమ్యుధర్థుక శా_ప్రిరాజమో భి 

(పమదామనశ్చు్యతి పసవసాయక పాణి 
ధృతిసార విహూసిత క్రి తిధరుండు, 


చే, గ. చతురగాంభీర్యవాహిసీస్యామి పద్ద 
వేవీతపడారు డనుభ వవితరణన్వ 
లు యో 
భావఘును. డింక నిన్ని చెప్పంగ నేల 
సుజనమాన్యుండు సీతనూజుండు రాజ! 86 


చం, అనవుడు ధారుణీరమణు. డాత జు గన్లొని బార సాచి య 
క్కు_న గదియించి పెల్లెనగు కూరిమివేర్చి నిజాంకవీఠిపై 
నునిచి శిరంబు మూర్కొ_నియె నోలి కుమారు శిరోజపాళి. చెం 
దిన నవమౌా_ క్లికంబులగలిన్‌ (పమదడ్శాశుక ణమ్ము లొల్క_6గన్‌ , 87 


వ, ఇట్టమ్మహీవల భుండు (పమోదరన భరి తాంతఃకరుణుండగుచు. గుమారు 
గారవించియాచార్యునకు న నేకమణిభూపుణసువ ర్లచేలంబు లొనంగి పరితుస్తులగు 
వారలయాళీర్య చనంబులు గైకొని యనంతరంబ కుమారునకు ననన్యకన్యాసాధార 
ణమ్ములగు గుణ సౌందర్యవి శేషమ్ములం బొలుఫుదీవించు నొక్క. రాజపు(తికం 
బరిఇయంబుగావించి పరీక్షితశుభలతణశోభితుండగు నతనివలన _ నాత్మీయ 
సామాజ్యలక్షి ఇ సురక్షిత యగుంగాక యనితలంచి నిజపరికరంబులతో నతని 
రాజవీఠంబున నభిషి క్తుంజేసి (ప్రథానసామంతబలపరిజన భాండాగారంబులు మొద 
అగు సపాంగంబులతని వశంబుచేసి తన్నుం గృకాధ్దుంగా దలంచుచు నిర్భరుండై 
యుండె నంత, 88 


క్‌ంం 


చం. 


చర 


ద్వితీయా శ్వాసము 
కులశేఖరు(డు రాజగుట 


సాందసుధాకరమగు మను 

'జేంద్రసు తాభ్యుదయమున మహీచ[కము ని 
_స్తందఫల వృదిగ నియెన్‌ 

జం[దోదయ వేళ నలరు జలనిధి వొలెన్‌. 


సంతతసత్య దానగుణశాలి దృథఢ్మవతనందనుండు కా 
'రాంతిక విద్వదార్య కవిరాజ సుఖప్రదు(డై చతుస్పము 
(చాంత వసుంధరాభరణ మార్శ భుజా భరణమ్ము జేసె ది 
గ్షంతి భుజంగ రాజ కనకక్లి తిభృత్కిటులన్‌ వాసింప్రుచు౯, 


వనులు ఫల పవాళసుమువాననలకా దటినీచయముు గో 
కనడ బిీస్నప్రసూన నవగంధ మనోహర తీరయు క్రి గో 
ధనము పయః పదోహానవిధానము నకా ధ్‌ సన్యసంపద౯ 
దన రె దృఢ (వతాతృజుం డుదారత రాజ్యవిభూతి నందుటకా, 


భుజబల శాలి యవ్విభుండు భూరిశ రానన బాణధారియె 

గజ రథ వాజి వీర భటగారవభీషణ్యసెన బృంద మ 
క్క_జముగం గాలం కేగి పటుగర్యమహిపతికోటి నోర్చి ది 
గ్విజయము జేసె. గీ ర్తిపదవీపిహితాంబుధి స _ప్తకంబుగళ్లా, 


ఆ థనరి దు ధాటి కంగరాజు చలింప 
క రాటవిభుం డిచ్చకంబు నెరసె 
నొపుణ్యునకుం గామరూపభ ర్త వీియమ్ము 
సీయ విచేహుండు సిగ్గువడియె 
నావీనోదికిం గుంతలాథిశంరుండు (మొక్క -_ 
కాళ్ళీరపతి పాత కారి యయు 
నాయజ్బ రతుం గాశనాయకుండు భజింప 
నాగి విదర్భవ రేణ్యు డోటువడియె 
నాబలాఢ్యునకు మహా రాష్ట్ర) రమణుండు 
(మొక్క. వరాపేందు డుక్కు_సెడియె 


89 


90 


91 


92 


శే, గీ 


తే, గీ 


కులశేఖర మహీపాల చరిత 


పరగ బాంచాలపతి పద్య ఫణితి నతని 
వినుతిసేయంగ గాంధభారవిభు(డు పజచె 
జలియులగు వారలిట్టులె న బల ఏిహీను 
లేమిసేసిద ర మ్మానవేంద్రు నదుట, 


అతని సౌందర్యథుర్యతకు వన)తుండు 

బెదరి పట్రనకొమ్మ వదలండయ్యె 
నతని వివారదతతకు దథ్వుండు నాన 

యెత్తి నంచినతేల యె _త్తండయ్యె 
అతని మహాబలోన్న తికి నీ9లి మహో 

బలు(డు పాతిన కాలు నిలువ డయ్యె 
నతని (పతాపానలాభీలతకు శూలి 

తివిరి మూసినక న్ను 'తెరవండయ్యె 


నతని చెలియెంత యాతని యల్లుడెంత 
యతని సుతు డెంకే యాతనియశ న మెంత 
కాము(డై నను రాజైన భీము(డైన 
గరళమైనను సరినెన్న గలరె కవులు. 


అతని ఛై ర్య(ప్రతాపవి శ్రుతికి విబుధ 
దంతివహ్నులు దలాశి దిక్రటుల: చేరె 
నవియె చిరథారుళోభర మాని మోచె 
నవియె భయమంది మిన్నుల నాాశయించె. 


తన నఖతంము శారదాదేవి వాంఛింప 
హాకినీల వేణి పొమ్మంచు బలి 

తన కుచా పత రాజతనగ మ్శు గాంశ్రి ౦ప 
పారనతీనిలయ! వొమ్మంచు. ఒలికె 

తన న్నేతముల మెతి ధవళాంబుజము వేడ 
నలికులాకులమ పొమ్ముంచు. బలికి 


% ఏక x sk నే 


ర్‌5్‌ 


98 


94 


95 


96 


66 


ద్వితీయా ఇ్య్వోనము 


తే, గీ, తన సితచ్బాయ నరిసేయ. దగిన వారి 


కం, 


కం, 


నెరసు లెన్నంగందొడంగ నా నృపవశేణ్యు 
కీ ర్తిసీమంతినీమణి కేళిసలుప 
నవని కడ దొక్కి. వినువిధి కరుగునపుడుః 


తెలిగన్ను లకు మాను బెళుకు 'లెన్నినం జాలు 
కలువ రేకులం జెప్పవలె నటమ్మ ! 
మూటల కమృతంపు జేంట లెన్నిన( జాలు 
కలికికోయిల( జెప్పవలె నటమ్మ ! 
తగు మోము చికిలియద్ద ము నెన్నుకొనం జూలు 
వనజాతములం జెప్పవలె నటమ్మ ! 
గతులకు రాయంచగమన మెన్నిన( జాలు 
వారణమ్ముల. జెప్పవలె సటమ్మ | 
పాలంతి వర్షించు కవివరుల్‌పొద్దువోక 
నిన్ని [దవెంద రనుచు దా నితరకాంతి, 
శేలిగాను నమ్ముహీనాథు క్ర _ర్రికాంత 
(పాణసఖమైన మిన్నేటిపడుచు. గాంచి, 


అడుగున. బుట్టితీవు దివియందు జనించినదాన నౌట నే 
పొడవని గంగ పల్క్క నరపుంగవు కీ _ర్లివధూటి పల్కు నౌ 
నడుగున నీవుపుట్టితివి వా_న్తకేలమ్నునం బుట్టినట్టి నే 

పొడవని యి'కైసంగుదురు భూరి నభోంతరవీధి నిద్దజున్‌, 


ధర వి క్రమమున గులే 

ఖర నృపతిం బోల్ప వృాదయగతుల మహీపా 
లుర వెదకి వెదకి వేసరి 

సరి శేనరి యొకటి యండు సరసులు నభలన్‌* 


అని యతిశ మూ క్తి రచనన్‌ 
వినుతింపన్‌ దగి సము ద వేలావృతభూ 
జనరమోపరతెం్యతత 

నొనరె౯ ధరణీశ్వరుండు సమున్న తలీలక, 


97 


98 


99 


100 


101 


కుల ేఖర మహీపాల చరిత ర్‌? 


వ  వెండియు నఖండసామాజ్యలక్షీ శ కటాతువీతణనంధుక్షిత [పతితుణా 
ఛినవోదయ వై ఖరీనిరీక్షణోపగత _ నిజై శ్యర్యన్యూనతానుశయ సంముభ్ధనహస్రాత 
సంతాపని శ్వానశ్యసనఘటనా నిజ్శేపీ.పరిశ్రోవి.త మకరంద పరిన్లూన నిజసుందరీపయో 
ధరమిళితమందారమాలికావిర_క్ష మధ్యువతనికరపరి వేష్టి తాల్మీయమహోద్యాన మం 
డలుండును, మండలా(గవిధుంతుదక బళిత విరోధి రాజ న్య యశశ్చం(ద్రికానిమోలనో 
స్నీలన నంతావితతదీయకాంతా నయనోపాంత విగ లితసాంజననలిలధా రా పవాహా 
తిమిర।పసారనిరోధకనిజతురం గరింఖానంఘాలేనం భుట్టనస ముద్గూతభూ భాగారుణప రా 
గశేఖామయూఖానుమిత నిరవసాన న్య పళాపతపనోదయ నంవ్రీడితపద్నినీ 
బంధుండునుు బంధుజననయనానందసంధా యక్‌ నిరంతరనిజకరతలవిము క్త దాన 
ఛారాసలిల వేణికా పరిప్పతనమ_స్తమహీవలయ నంచారసముదంచిత కీర్తినీమంతినీ 
చరణపంకాంకిత దిక్కు.ంభికుం భమధ్యుండును, మధ్యమానమహో రన నముదీ శ 
నంక్రోభ తిరస్కారకారణభూరి భేకీభాం కారరవ శ వణసమయోపగతభయకుతూ వాల 
భరి తామితమిత నముదయుండును,ు దయారనలేశమూతయోగ పాత్రభా తార్థి 
నందోవామందిరాంగణ[ప వేశిత దంతావళకపోలమదామోదానుభవామోదిత మధు 
(వతమాలికారుంకారర వాక ర్గనోత్సుక ప్రాహూతికపశంసితనిజెదార్యగుణవిశే ముం 
డును గౌతమ జై మినిదై (పాయన ప్రభృతి (పణీతవివిధతం తా తరాశయారుందతు 
మేధా శాలి విబుధవృాదయా హాదనంధా యకుండునునగు నమ్మహీనాయకుండు మహా 
నీయ కుడ్యవించిత చి త్రవు త్రికాసౌందర్యావలోకన కుతూహలాయాతజనవిస్మయా 
పాదకంబును, మణిఖచిత శాతకుంభ _న్తంభశో భావి భానమానా భ్యంతరప్ర ేశంబు 
నగు సభామధ్యంబున విలాసినీకరక మల చల ద్యాలవ్యజన జనితమృ దుపవనంబు 
లొలయ విచిత్రసింహాసనాసీనుండై నచివసామంతవురోహిత ప్రభృతులగు ముఖ్య 
జనంబులతోడనంభాపుణంబు లు నలువుచుండె నంత, 102 


వెషవ యతి వచ్చుట 
6 


సీ జడలుగట్టిన కిరోజోణి బాలార్క 
కిరణాంకురమ్ములం (గణి సేయ 
భూ వీత శ్వేతోర్ధ పనుండ శేఖలలోన( 
బచరించు హోరిగ్రరుచు లెనంగ 
§ 


68 ది గతీయా శానము 


ఒబహుతంతుకీలితపటమి ళత్క.౦ఠ పా 
లిక పయోాజాశుమాలికలు గదల 
పుణ్యతీర్టోదక పూరితంబగు తిరు 
సేం వల కేలం గానువింప 
శే. గ. భవ్యభుజపీరి (వలుడు దివ్య దేశ 
గమ్యమృదు దుతీర్థ గుళికల కతు పాల 
సాలె నురియాజ (నీభ_క్రిసారు లన 
చెనళగ నొకయోగిశేఖరుం డేసచెంచె. 108 


ప. ఇట్లు చనుదెంచు యోగీష్నదు ననతిదూరంబునం గాంచి యారాజ 
కులావతంనం వీరుగడల ను భా సీమంతినీరత్న మ్ముల 
కరతలమ్మున వారింపుచు కాం చనపఠమ్ముడిగ్గ నుటికి సంభమంబున నభానదులుం 
చాను నమ్మ హాను భావు నెదురొ_నిం (పదక్షి ఇపూర్ణకంబుగా సాష్టాంగదండ 
(పణామంబులాచరించి కనకాననంబున నుసిచి త పకాంచనకల *ౌసీతంబులగు 
పూతశీతలసలిలంబుల నమ్మహాత్ముచరణంబులు._ గడిగి తత్తోయంబులు శీరంబున 
నిడుకొని యథావిధిం బూజించి తదనుజ్జ ౫కొని తానును నమ చితవీఠంబున 
సమానీనుం డై నిజవిలోక* కరణాంకురని కరలేటు లమ్మహానీయ మూర్తి ముఖమండ 
లంబునంబొలయ.: గరంబులు ముకుళించి నవినయ౧బుగ నిట్లనియె, 104 


G. వయెడ నుండి మూర అపు డర స న. "నేం 
చేయు తపమ్ము లన్ని యును న రమామనోహార 
SM రి మది జెర్చి భజించు మహానుభావ లే 
వాయకు వచ్చినన్‌ గలుపనంఘము వాయుట తథ్య మెన్నంగన్‌, 105 


కం, మది మిమ్ము గొలుచుటకు న స 
మ్ముదమున భావింప నాడంబోయిన తీర్థం 
బెదురుకొనునట్లు మోరి 
య్యదనున విచ్చేసితిర కృ తార్ధండ నై చె లిన్‌ * 106 


ను, భవదావానలకాల మేఘము విప త్పాథోధి సోతమ్ము దుః 
ఖనిపాభీలభుజంగబర్షి ణము మార ్య(గావదంభోళీ దు 
ర్వ స్రవసాయాంధతమఃపతంగకిరణ పాతంబు, "'తాపష్మతయా 
సవిధారణ్యకుకారధార భవదీమోలాభ మెవ్వారికిన్‌ * 107 


కల శేఖర మహీపాల చరిత $9 


రర సంసృతివిపిన ము వెడలగ 

నంనరణం బెట్టు దొరకు జడుకు భగవ 

త్పంనత్సి/యులగు యుప్ము 

జ a ! 

త్పంసర్లము లేకయున్న ధన్యవిచా రా! 108 

వ. కావున బుణ్యపాప ఫలమ్ము లెట్టివానికి ననుభవింపందగియుండు నెట్టి 
వానికి మోకుమ్మూదొరకొను కషం క నాకుం గాల వేపమ్మునే నయు నదు 
పాయమ్ము న _పార్టించినం బీతుండై యమ్య్ముసీందుండు 
నేం దునింజూ చి యిష్తునియెః 109 


రాజు (ప్రశ్నములకు యతి యు _త్రరము 


స నిసువు_-బాయమున జెన్నెసణగు నారాయణ 
ద్వ యమంత వ్యర్ధ నంతతులు గాంచె 
చుంచు బెంచిననొండె మంచు [దుంచిన వేల్పు 
కొొలము సామి భజించు నెల వెజీంగ 
గరిడి (దొక్కి.ననాండె గ ర్యాంధపరిపంధి 
కంధికి మంధ *దికరణి. దోచె 
నణుత జన్ని దమూదినప్ప్ప డె తొ”లుపల్శ్ము.- 
కొొనల( దోచిన తత్త (మున బెనంగె 
తే, గీ క ర్ల' సనా గ్రభుజబుద్ధికొ శలములు 
వర్షనీయమ్ములయ్యె స వ్యలనుగాంచి 


కాంచుగాశేమి సిరి నెదం గాంచు విభుని 
క ఠరత్నంబు ఫు్టువు గాంచుకతన, 110 


వ. ఇట్టి నీవు పరత త్త (విచాంపరుండవగుట యాశ ర్యముకాదు కావున 
a జే > J పాము ed 
నీవడిగిన పశ్న వచనంబులకు ను_త్తంమ్ముబు సప్పెద నౌక ర్లింపుము. 1ll 


సీ ఓనర నేబదికోట్ల యోజనములు గర్భ 
గోళము దళ ముకకోటి యోజ 

నంబులు గలిగి వర్గ్యంబే హిరణ్బయాం 

డంబు దీవించు నున్నతిం దనర్చు 


60 


చే. గీ 


కం 


ద్వితీయా శ్వాసము 


నయ్యండమునకు జలానలానిలవియత్స భృతి 
నపావృతి (పతిభ దనరు 
భువి యాదిగా స_్తభువనపర్యంత ము 
దగ నూ కల కన కము వెలయు 
నతలవితలాదిసంజ్ఞ ల నమరి [కింద 
జగము లొకయేడుగలను విశాలలీల 
నిందు భువిదక్క_ దక్కిన పొందుపట్లు 
ఫుణ్యపరిపాకల భ్యముల్‌ భూన రేణ్య ! 112 


వ, ఇంక భూలోక విశేషము పరిపాటి నెటింగిం చెద, 118 


జంబూదీ(పము వి స్తీ 

రం బె యుక లశ యాజనంబుల దగు దీ 

ల రా 

నిం బరివేవించిన లవ 

గాంబుధికిన్‌ మాన మదియె యవనీనాథా! 114 


వం ఇ తెజింగున( బృయోదిద్వీపంబు లేడును నై తమవపభృతినము.ద్రనప్ప 


కంబు నొండొంటికి౯ దిిగుణిత యోజనవ్‌ స్తీ గ్గంబులై విలసిల్లుచుండ నమ్ముదదద్వీప 
పరిమితమహీవలయంబునకునినువుడియగుచు. వీవీలికామశకమశ్షి కాది విరహితంబును 
విబుధవిహార యోగ్యంబునునగు _సువర్షభూమి 'తేజరిల్లుచుండుమణీయును, 116 


లే గీ. 


అంతమోా (దట జకవాశౌచలంబు 

పసిండిఫపుడమికి. బెనుకోం పగిది నెనంయ 

నవల మిహీరాంశుజాలము లడర వడియె 

బంధు రా ౦ధతమఃస్రుంజప ౨జ రమ్ము 116 


నంబద్గోరుతర[పకాండనిచయచ న్నాంబర|పోల్లన 

ధి భి గా 

జ్ఞంబూభా జపతత్సల వజరన స్రావ స్రవంతీత టీ 

జంబాలోజ్జ ల హేమకాంతివిహి తా శాకోణమై యుంకుటన్‌, 

జంబూద్వీప మనంగం జెంపెనణస భాస్యల్లీల శోభిల్లుచున్‌ 117 


కులశేఖర మహీపాల చరిత 61 


కం, ఈజంబూద్వీపంబున 
నోజ౯ నవఖండములు సముజ్ఞ పలలీలలా 
'రాజిల్లు నందు నెన్నిది 
శేజోవిలసితము లగుచు దీపించు నృపా. 118 


శే. గీ, ద్వీపపటగాభూమి. దిరిగెడు ఫుణ్యాత్ను 
లాకలియును దప్పి యలఃత ముదిమి 
"'జవులులేక నెపుడు తెలివొంది యుండుదు 


రషఖండవాసు లటివారు, 119 
లు లు 
వ.  మశియును. 120 


మం నిరవచ్యాచ్యుతలోకలోలుపనుధీనిశేణి కాదండ, మూ 

దరణీయాతిథికల్ప కాండము వినూత్న |శ్రీకరండమ్మూ ని 

రర భాగా శనపూ,ర్గ భాండము, (అనరు రడమం దా 

నరతా త్తామృతఖండ మోాభరతఖండం బొఫ్పు భూవల్ల భా ! 121 

వి మణియు నిట్టున్నా నతపోయల్జ వనన భూపషణాన్న (పదానాదిసుకర్మంబుల 
వలన స్వన్తాదిపుణ్యలోక (పా_ప్రియు (బ్రహ్మ హననసుజనతిరస్క_రణపరధనపర దారాద్య 
పహారణ మృపావాద పముఖ దుమ-ర్మంబుల వలన నిరయని వానంబును సంతు 
సర నర కాదినం బంధంబులు జీవులకు స్వక ర ఫలభో గ కవినాశ్యంబులు కావునన్‌ 
బునర్భననకారణం౦బులై యుండు భగ వన్నాయానసిరుద్దులగు పద్దిజనంయులు కామాది 
గుణవిశారమ్ములం 'జేసిక దా గదాధరు నారాధింపంజూలరు జఊలరి జూలకంబునం 
బొదివ్‌ జలచరంసబుల నిరోధించు చందంబున నప్పరమపురువుండు సిజమాయాపి కే 
పుమ్మువలనం జీవులం జిక్కు_వజచుచుండు మనుజనమూహాంబు ధనడారపు త 
శే కాభిమానంబులను తిమినళయుషభుజంగంబుల నతిభయంకరంబగు నంసారనము 
(ద్రంబునంబడి మునుంగుచుండు, భగవత్కీ్రడాపరికరంబును గుణ తయాన్వితంబును 
నగు (పకృతివలనంబుటై 5 మహత్త త్త (ంబున నగు నహాంకారంబువలన నయ్యెడు 
శబ్లస్పర్భాదితన్నా[తలం (బభూతంబులగు గగనౌదిభూతంబుల మేళనంబునంచేసి 
యీశరీరంబులు శరీరులకు భోగభాజనంబులగుచుం కు, పూర్వ పూర్యజననావసరసము 
'త్చాదితినానావిధకర్మ ఫలాను భవజవితవాసనావి శేషంబులవలన బహిరిందియోపకర 
ణంబులను మనో బుద్ధ్యాదులు పెక్కు (తో వలం (దొక్కీంపుచుండు, నప్పర మేశ్యరుండే 


62 ది తీయాశ్యానము 


తత్స )పంచంబునకు నుదఆరు స్థితివిలయు కారణము ల రజస్సత్యత మోగుణమ్ముల 
నా|శయించి వాసుదేవాదివ్యూవా భేదమ్ములను రామకృష్థాద్య వతారవిశ్తేవంబులను 
వినోదంబుసలుపుచుండు నింకపున రావృ_త్తిరహితంబగు నప్పరమపురుషు పరమస్తానం 
బునక జేరు నుపాయమ్ము లః కర్భజ్ఞునభ క్తి కపప _త్తియోగమ్ములను నభిధానమ్ములు 
జతుగ్యిధంబులని యార్యులవలన వినంబడు, నవి యెయ్యనింయం శేని (శ్రీవిష్ణుమందిర 
నిర్మాణ తదీయనమ్మార్ద్సన దీపారోపణ మాల్యసమర్చ్పణాదికంబును పంకజోదర 
Ds తపోడానయాగాధ్యయ నవనతటాకాదినిర్వ ర్త రనలబులను (శ్రియావిే 
వషంబుల నగునది కర్మయోగంబనంబడు, నట్టిది జనకమహీపత్నిపఛృతులయందు 
(పఖ్యాతంబయ్యె స్వన్వ రూపపరస్వరూపవిరోధిస్వరూప (పభ్ళుతివిషయకం బైన 
యథాబోధంబు బారా గంట రండు నట్టిదినారడాదిమహో మునులయందు విశ్రుతం 
బగుచుండు విజ్ఞాన పరిణతేంబును న _త్త్వగుణాతి శేకోపగతపులకాంకుర బాప్పు గద్గదస్గర 
వి కారాదిగుణవిలసితంబును విచ్చి _త్తివిరహితంబునునగు భగవద్విషయ,పేమవి శేషంబు 
భి కియోగంబనంజన్కు నది (పహ్ధాద్వపభృతులయందు. (న్‌ లల నింక 
దృ ప్తపవప_త్తియు న్నార్తప్రప_త్రియుననన్‌ (బప త్తియోగంబు ద్వివిధం బై యుఠడు 
ముకుందభ్నక్రిపరిపాకంబువలన _ దేవా బేశకాలాముల వై రాగ్యంబువలనను నిత్య 
యు_క్షంబులగు తాప్యత్రయజనితద 8ఖమ్మువలన ననహిష్టుతం జేసి విష్ణు దేవునిం గూర్చి 
య్మాకోశించునది యా_ర్ష్మపప_త్రియనంజను నది గజేం దముఖ్యులయందు విఖ్యాతం 
బయ్యె నింక నాచార్యకృపాలబ్బ్దంబులగ పంచనం స్కాారంబులవలనం  బన్నితిత 
గాత్రుండగుచు.  దదుపదిప్లత త్త పజ్ఞునని శేపవిశ దీకృతాంతఃకరణుం డై న్యపార 
తుత్యంబును భగవత్స్యతం(త్రతయు నెజింగి యూశేషతల్పునకు ేషభూతుం 
డును బరమ భాగవత ససేవానిరతుండును నగుచు గృహాస్థుండయ్యును సువాత్క_ళ [త 
పుతశే[తారామపశు పముఖంబులను ధనంబులయందు మమత్వ్యమ్మువిడిచి యర 
విందన భవ భవేందసనక ప్రముఖ వర్ణ నీయంబులగు నయ్యంబుజేశ్షణు దివ్యరూప 
దిన్యగుణ దివ్య నుహిమైశ్యర్యంబులు మనంబులం దలంచి ఫులశితశరీరుండగుచు 
మోతుపర్కంతంబు కాల వేపంబుసేయినది తృ_ప్ప పప _ల్రియనంజనుు నట్టిది వళిష్టపరా 
శర శౌనకవ్యాసాది బుములయందును (బచియ[వతోత్తానసుత (భువ నాభీ వైన్య 
రుక్మాంగ దాంబరీహ ప్రభృతిరాజముఖ్యులయందును సు పసిద్దంబయ్యె నదియట్లుం డెం 
గారణజన్గులగు మివంటియు_త్తనుఫురుషుల కీధర్శంబులు సులభంబులై యుండు 


కులశేఖర మహీపాల చరిత 6 


నదియునుంగాక శ రవాచక శ బ్రంబులకు శరీరి పర్యలతధావనంబుగలదు కావున జగచ్చ 
రీరుండగు  నప్పురుపో త్తముండు సళలశబ్బవాచ్యుండగు నైనను విష్ణునారాయణ 
వాసు బేవాదిదివ్యనామంబులతనియందు ముఖ్యవృ_త్తిం (బవ_ర్హించుటం కేసి తదాత్ల 
క౦బయినమంతంబులు [పపన్ను లకు నవ శ్యానునం భేయంబులని వేదవాఫంబుల వినం 
బడు నదియునుంగాక భభ వజ్జనననమయంబున దృఢ వతకాం తాని శాంతంబునకుం 
జను'దెంచి సూ[తవతీకాంతుం డేకాంతంబున (శీమన్నా రాయణది వ్యమత్శతంబు నీక 
నుపదేశించుటం జేసి మున్న కృ తార్జుండ వై యున్న వాడనై నను సంధుక్షి తమోయు 
లశ్రీ ఇపతీక్షి తులగు విచక్షణులకుననంతశయను ననంతగుణక థన శవణంబులం 
గాలయాపనంబు సేయవలయుంగావున భాగవతకులావతంసంబ ! నీవునుం దొల్లి బృం 
దారక బృందనం సార్థితుం డ్రై గోవిందుండు రావణవధార్థంబుగా దశరథ సుతుం డై 
యుదయించి చేయుకార్యంబులు వల్మీ కసంభనుండు శీరామాయణంబను నభిధానంపిడి 
రచియించు నితిపహానంబుపరమపవి తంబును నిహపర సాఖ్యన 'ధాయకంబును నగుటం 
జేసి యాప్రబంధంబు (శ్రీవై స్యవనన్నిధానంబున గాల శేపంబుసీేయునదియని యాబే 
నీంచిన నా ధరాభారధా చేయుండు రొో్హాంచకంచుకితశరీరుండును (ప మోదబాప్పు 
నలిలనంసి_క్లకి పోలయుగ ళుండునునగుచు నమ్మూనివరునకుం బునఃపునః,పసణామంబు 
లాచరించి యంజలిపుటంబు ఫాలతటంబునం (బస్ఫుటంబు గావింపుచు నిట్లనియె, 122 


చం, యతివర పం. క్లికంఠుడు సురావళి నెట్లుజయిం చె వార "లే 
గతి హారి(గాంచి వేడిరి జగన్నుతుంజేమనియానతిచ్చె నం 
(శీతహితవృ త్రి! దా నవతరించి విరించివరానుభావగ 
ర్వితులగు దై ర్పమఖ్యోల పారించిన చందమెజురగ. బల్క_-వే! 1283 


కం. సారములు సాధునిచయా 
ఛారములు నిశాటవ్భాద్విదారములు మహో 
చారములు మోకత్షలశ్రీ గ 
వారములు రమాధిపతి విహారములరయన్‌, 124 


కం* కావున (శ్రీహరిచరితము 
పావనము శుభాన్వితమ్ము (వపమదం బెనంగన్‌ 
సవలనన్‌ వినవలె నని 
భూవరు( డర్తిరప యోగివుంగపు డనియెన్‌* 195 


64 ద్వితీయా శ్వాసము 


రావణోదంతము 


వీ, వినవయ్య ! విశవశ్కనయులు రావణ 


కుంభక గులు జగత్స్ఫ్‌'భ మెొస(గ 
నవ్విరించి గుటించి యతిఘోరమగు తపం 
బా? చరించిన మెచ్చి యవ్విధాత 
సుర దై త్యనాగకిన్న రయ త ముఖ్యుల 
వలన నొప్పమిలేని వరము లొనం 
నది కారణమున దుర్శదగర దుర 
నంరంభు' డె దిగీశ్యరు ల దొడరి 
శే, నాడిచె నగభారి మృగధారి నోటువజచె 
నణంచె నరభోజి హంవాజి నపహరగించె 
తటీమె ధనరాజు దినరాజు దర్సమణంచె 
గెలిచె నలకీలి వల శేలి కీలిగతుల, 


కంం అంత నిరంతరరోషగు 
రంతో(గబలేందజిద్భు జా కాంతుం డై 
వంతంబడవలసె నవమురా 
త్యంతీనుం డై న ధవళదంగీశునకున్‌. 


మ, దవ ద సం న సరల నల స ల. @ 


పదమంజీరారవోజ్జ ృంఛణత ననుమితాపద్భృయుల్‌ దివ్యులాత్మా 
స్పదకాంతారంబు డాయంజనంగ బెదరి కుంజస్షసింవశాఘ మంఘ్రీ 
ఆలో ఫ్రీ ప 

న్యదనిర్య డ్రా వమై విచ్చలవిడి విబుధస్థా: ముల్‌ జేరు నోలిన్‌, 


మహా నగ్ధర, తూలెన్‌ 7 లాసమత్యద్భుత శిఖరశి ఖాందో ళనధ్యానకుప్య 
ద్యా ళీనిశ్వాసథూ మ వ్యతిక రకు హనా వారిదభాంత చేతః 
ఖేల_త్తద్బర్ణి శేకాకృతగు వాపద శేకి ప్రతిధ్యానమై ద 
ర్పాలీఢా నేక లోకోద్యమ దశ వదనోద్యద్భుజో త్పాహాశ కిన్‌, 


126 


127 


128 


129 


ఆ, వె 


కులశేఖర మహీ*+పాల చరిత (క్‌ 


అమరు లలిగి వరపౌథి నశురు లలిగి 

నిశితపతిదశ దేవి. నిశిత్రప[ని 

గతుల గణచిన బహుష్మతిగతుల. గజళ్రి 

పర చికంతనహాస్ను తై పజచిగంత, 180 


ఇం చుకించుకనడియెన నంచి తా స్థ) 

సంచయాభీలశెౌ"య్యు న_ కంచ శేందు 

నొంచుటకు. జాల కమగులు నంచలించి 

యంచ రాతింకిపంచ మే లంచు"జసిరి, 181 


వి ల్రిశేతెంచి విరించిగాంచి దండ ప్రణామము లాచరించిన సుపర్యుల 


పర్మశాంతి నిరీక్షించి యశంగు వారలతో నిట్లనియె, 182 


మేన్‌, 


తేన 


వింతగారుల మేబుబంతి సీచాదంతి 
యేగొంతిం జొచ్చె నహి ప్రభది! 
నిక్కి నెరుబదొక్కు_ నతు యే 
చక్కి. జిక్కె_నొ విభాస్యత్కు-మార ! 
పన లేమి విసివి నీమొనలి డాముసలియె 
మన లెనాొ జబధిసా మాజ్యభ్య్యూ! 
కొంక దిజ్జగ తి నిశ్శంక సీఐంక యీ 
వంక జంశకెనొ గంధవవహాన నాతి! 


వాహనము లాయుధ నఖ్మ లు వదలి యలసి 

సాలసి యె తేంచితిరి దశాస్యునకు నేము 

వరము లిచ్చుబుశింగియు వానితోడ 

కయ్యమున కియ్యుకొనరు గదయ్య! మోరు, 188 


వ. అనినం [దిదడశపతులాభాషపాపతితో నిట్లనిరి, 184 


ఆంటిముంగిట నుండసీకెనచియగచి 

యసుగబూతంబు వెను వెంట నంటి తబుము 

నచ్చుటయకాని వాసీత్రో వైరమె త్తి 

రాం నో శ | 

న రొనర్చ్పుంగ. దరమె యెవ్యారి వైన. 1859 


66 ద్వితీయా శ్యాసము 


క్‌ం, సెకువేట్టగిబ్బ కొమ్ముల 
క్రానలక్రుం బదనిచ్చి విడుచుకొమరున మరా 
దనుజులకు వరములొనంగిన 
గినిసి యతని. దొడరవశము! గీర్యాణులకున్‌, 186 


వ అనిపలికిన వారలపబుకులకుం జి _త్తృమ్మునం గనిక రమ్ముపొడమి 
పద్శనంభవుంకు పాఠ శాసన పావక పరేతవతి ఫ”లభేజన పాశధర పవన పౌల స్త 
Ms దోడ్కొ-ని పాలకడలిపట్టునకుం జని యొక్క. శుచి పదేశంబున 

197 


నాసీనులై నియమి శేం ద్రియవ్యాపారులగుచు శ్రీహరి నారాధించుచున్న యెడ. i 


వీ  మొలకలె _లెడునవ్వు ముఖసుధాకరుని పై 
నవచందికానమున్నతి నెనంగ 
నమక్రొన్న కరుణారనమ్ము కన్‌ దమ్ముల 
మకరంద ఏంవునంపద వహింప 
పాలుపొందు కలుములబోటి వయుఃపీఠి 
తగు రత్న లేఖావిధమ్ను చాల్ప 
విలసిల్లుదరచ।క్రములు భుజోదయశృ్ళంగ 
ముల కేవ జం దార్క_క అన 'బెనుప 
కే లలితవీతాంజరము గాతజలధరముశ 
మించు |క్రొమ్మించు తెజిగున మెజుఫులీన 
చటులఖగరాజ పతుఘోపషము అెనంగ 
శారి విచ్చేసె నిర్ణ రేశ్వరుల కడకు, 188 
వ. ఇ_త్తేజంగున మొదలీచదువుల తుదలంబొదలు కలిమిచెలి మగనిహాపు 
చవి చూపులం[గోలుచు నొండెబుంగక యుక్కి_౦త తడవూరకుండి యంతందెలివి 


గై కొని యమ్మహాపురుషునిం గాంచి. 39 
చం, ననకననందనాదిమునిసమ్న త పాదనరోరుపోాయ, న 
జ్ఞనవిపదంధ కారదివన్మపభ వే, కమలాల మాఘన 
_స్తనతటకుంకుమారుణవిలాస నముజ ౧లవశ సే, సుహృ 
ద్యినయవిచే నమోభగవతే మ. యసి[ మొక్షి-. es 140 


కం 


Ge 


కులెకీఖర మహీపాల చరిత్రే 


అపు డచ్దైవవశేణ్యు లాత్మనిటల(పాంతమ్ములం జేర్చువా 
ణిపుటంబుల్‌ విలసి ల్లై రావణభు డాస్వీతజ్యలచ్చం[దహో 
నపటు శేపనిరీకు ణోదితమహాసంతాపముం చెందు జెం 


దఫు. గెందమ్ముల చంద వుచ్యుతుని చెంతం 'దెల్పునట్లాప్పుగన్‌ , 


చతురానుపమో కలన 
చ్చతురానను( డాత్మవినయనంభృుతు.డై న 
న్నుతి గావించిరి సంకర 
శతమన్యు.ప్రభృతులును పచ స్స్ఫురితులుగన్‌ + 


జయజయ ! భ క్రలోక హరిచందన ! నందసునందపతి రా 
డ్ఞయవిజయోదినిత్య పరిషద్భ జనీయనిజస రూప! దు 
ర్లయదనుజాటవీదవధనంజయ ! 'వేదశిర స్పఎస్ల లీ 
ఫయితమురాళ ! కాననగజ(శ్రమమోచన ! పద్భలోచనా | 


నదముల భవబంధచయముబౌా పెడు [వాం 
పదములందు జనించి బయలు వాక 

యొడలిపై 6 "జలీివాయ క డలంజి మెడి చి 
కడలి పె నునువాన్సుక్రరణి గొల్వ 

కరమునందు సువర్తక మలమూా(దిన వాన 
యురమునందు వసించి యొురప్రుబూన 

శుతులందు నుతులం బేర్కొ_న్న చిల్యల గాంగ 
గతులందు వై భవోన్నతి నెనంగ 

నతివిచి త ప భావాభిమత విలాస 

భాసురో డారచరిత మేర్చడిన నిన్ను 

సన్ను తింతుము రశ్లి తనక లభువన ! 

బంగ మగావర పాణ చ[క పాణి, 


కాదనరాదు కాదు శిఖ కంధి నడంచు భవత్స,) తాపము౯ 
గాదనరాదు కాదు ఫణి కా శ్యపిం బూన్సుమ హోపకారమున్‌ 
గాదనరాదు కాదు ఫఘనుకాంతి నడంచుతనూవిలానమున్‌ 
సీదునిహారముల్‌ దెలియ నేరరుగా విధిముఖ్యు లీశ్యశా! 


67 


141 


142 


148 


144 


145 


68 


క౦* 


కం. 


గ 


కం 


ద్వితీయా శ్యానము 
అనుచు. జతుర్ముఖుం డీ శ్రీయ 
దను నుపనిషదర్గగతులం దగ నినుతింపన్‌ 
విని పద్మలోచనుండు కప 
ఇనయు మనోవృ ల్లి చెలియనిట్లని పలిశెన్‌, 


ఏమి హిరణ్యగర్భ ! పని యీమి శచిశ్యర ! వహ్ని వారిధి 
స్వామిమరుత్కు_ బేరదినన్నప్రభుచం డములార 1! మీర లే 
మేముకదా భయ బడరి యిట్లరుదెంచుట పం_క్లికంధరో 
దామభుజావిజృంభణవిఛానము సె పకనో ! తలంపగన్‌, 


హారి యిటు లాన తిచ్చిన 
ట 
సరసిజ ౫ర్భుం ౪ విఫ్రులనంతో 'మోంత? 
కరణుండె పురుహూతుం 
QQ. 
గరమ లాసమున- సెగగాం గనుగిలీ పెన్‌. 
౧౧ a. 


శ్రీమన్నారాయణనితో నిం(దు(డు తనవాట్లు చెప్పికొనుట 


శిఖకలాపాాగ మేచకలీ నెనంగు 
లోచననహన మమ్మేఘచుచకాంగు 
మోముచందుర్నుపె. బర (మొక్కు లిడుచు( 
'జీరి వృారి తమకత చెప్ప(-దొడంగ. 


అనుపమభుజశే ర ప్రమునన్‌ 
మును జగముల సేచ్చు రావణుండుతపస్సం 
జసితబలమ్ము ల? (గమ్మలు 

నరుహూనంభవుని వలన వరములు వడసె౯, 


రక్కు_సుల జేడు తన సే 

రుక్కు_న బలి 7ెలువ'ణబోయె నోహో ! తన యూ 
రెక్క డ! సుతలం బెక్క_డ! 

నక్క_జ మగుచున్న దిప్పుడది మది. దలంప౯, 


146 


147 


148 


149 


150 


151 


కులేఖర మహీపాల చరిత 69 


సాలయ నె ల్రైడ( (దిప్పి సురభి. _సొక్కెర (కాళ్ళ 
(గుక్కశేసిరి పాల్నుగోల ననుచు. 
దజీమ్‌ మైరావతదంతిదంతమ్ములు 
శఇకలందీసిరి వాలుబిడులకనుచు 
ననయులై పారిజాతాది[దు శాఖల 
విఖుగ([దొక్కిరి మంచివిరులటంచు 
బలిమి రం భాదికాంతల పయ్యెదలు పట్టి పటి 
తలంగంశేసిరి శేళికలకు ననుచు 


తె,గీ, నసురు లిబ్భంగి విథ$చకశలారకవుల 
యట్‌ 


న్‌ వస్సార సౌర భోచ్గారిప్రుణ్య 
చారికోభిత గగన స్రవంతి జొచ్చి 
కనటుగల్సిరి మేనులు గడిగి కడిగి, 152 


వరములందిన యఫప్పుడ నరవి నాత( 
డవురకాంతల': చెజనగొందు ననుచుబలికె 
నాది నిదిచెప్పవలయు నాహా! సిశాట 
కపటకృతి బుద్ధి కొాొక్రపాదు గలుగనీదు. 158 


దనుశేం|దున ంధిక త్వష్ట నందుఘటితిప 
నతని స్యహర్మ ఫ్‌నిర్మితికిం జొసిపె 
నడలక నంత వె శ్యానరు(బు తేర 
నతని. చాక కియాన్న్వితునింజేసె 
పనిదప్పెనని నమిరునిం బంప నతని శు 
ద్ధాశత శేళ్లీ శమం ఒజణ(ప నునిచె 
మానక విభుని సన్మానించి పతచిన 
నతని నుద్యానానుగ తిని నిలిపె 


మన బృహస్పతి నర్ధించి పనుప నతనిం 

గాంచి శు కుండు సుతులతో. గవసి పలుగు 

రాల వైచుచు దణిమిన( జాూలుననుచు. 

బుడమి యఃశీజీటంగ( బల తెంచి పురముసా చె. 164 


70 ద్వితీయా శ్వాసము 


య్‌, అతుత నార్చి జ్య ధవళొ9 (న నక జయంతుం డేగ, ధూ 
[మాశుుండు దాడిమైం జనుచు నాతని. (దోచి పహరి౯ పహరింపు నా 
రాతసు. దాశనోడిరి సుర్మపభులట్ల నె పోం జామి! రమా 
ధ్యవ. ! మదూర్యశీనచన హోనవిలానము లాంగకుండినకా 155 


తె, కుంభు డటవచ్చి వెలిగిడ్డి గాసియె మొదల 
దాని విడిపింప నగ్యరత్నమ్ము' బెదివె 
దాని విడిపింప వెండియు దాసి. బొదివె 
చూడు వేల్పులపాటు కొ స్తుభవిభూవ! 156 


చల. తవిలి దశాస్యు (డన్నది భదంతము కుయ్యిడ గాం బెకల్చె దా 
నవపతిసూతి నన్నొగి రణమ్మున 7ల్చి పుదంబెలర్స న 
య్య వినయు( డిం|దజేత యను నాఖ్యవహిం చె నిశేమిసేయుదు౯ా 
నవసినదంలికి౯ వివుతనామక ఎతేంబగు కింవదం౦తికి౯ాం 157 


చం దనుజుడు మేసాకాది సుంతొవుర సాకులం విలంయబంచి పె 
ర్చిన మధుపానజృంభణముచే దశవ_క్త/ముల౯ గడంగి చు 
బనగతుల౯ దదీయతనుపార్శ (ముల౯ బలుగంట్లు సేయం గా 
రొ-నియెడు భీతి వానియిలుదొక్క_రు [క్రమ్ముణ నెన్ని చెన్పిన౯, 158 


కం, అందుకు మావెళ్లనుంగు 
బందియ వెట్టించినాండు వాపంతుం డీ 
చందమున బృందారక 
బృందము (తిదివమున నిలువరింపంగ గలటే! 159 


కం వీరు వినుండు ననుబిల్సున్‌ 
పరుడు రక్క_సుండు 'మేపవృపణ ! యవాొల్యా 
జార! యనుచు నిం(దసునా 
సీరాఖ్యులు నుడువ డపవాసింపుచు నభలోన్‌, 160 


కం ఆయసుర మరుత్తుని యా 
గాయతనము( జెజుపందలంచి యత్యు(గ్రుండై. 


కులశేఖర మహీపాల చరిత 71 


డాయగ భీతిలు సురలకు 
వాయస కృకలాన రూపవె భ వ మమలిన్‌, 161 


ఉ. రాజిలు దైత రాజునకు రాజు ఛభయంపడె రాజరాజు నీ 
రాజన మిచ్చె డక్షీణపఫురాజు (ప్రదశక్లీణ మాచరించె వా 
రాజు వణంశె డొంశె ఫణిరాజు హరీ! యి"కనేమి యీ మరు 
[దాజగె కాదె రాజపదరాళికి నోటమి గై నే(టికి౯, 162 


బంధుర, అమృతము (_దావుదు రమరులు సుఖులని యందురు పామరులొట. జుమో! 
విమత నిశాచర వీర శిలీముఖ వితవితాంగికులై విబుధుల్‌ 
నెవుకుదు రదిగుహాగహనోదర నిర ధనాంతరముల్‌ గతిగా 
కమలవిలోచ +! విబుధవిపర్యయ కార్య మవార్య మె! దేనగకుక్‌ , 168 


తే, వేయునేటికి దనుజదుర్భిషహా వరి 


లానదుష్ట్మకియాప "కిలమ్ములై న 

నెలవు వీక్షి పం జనరు వెల్పులు ముకుంద! 

నిన్నె కొలిచెద మిచ్చోట నిలుము కృపను, 164 

వ, అని విన్నవించు సుగలను స్నుళలేందుదిం జూచి కపావిన్మ యంబులు 
మున౧బున ) బెనంగొన హారి యిట్లనియె, 165 


కం, శుఛమగు వెరవకు(డిక మొ 
కథయ మి చ్చెద నిశాచ రాధీశ్యరుని౯ 
[బభ చెడం దునుమాడద ము 
న్నిభ రాజుం (బోంచా అబు శే! సురలారా! 166 


వన అనుచు గోవిందు: డందణం దప్పక చూచి మోమొోయంశంబులం 
గీశపతులం బుడమిం బొడమునట్లు గావింపవలయునని యానతిచ్చి విరించి నూజుడించి, 
రుదు నుల్లాసామృతనము దునిం చేస్తి ప్రురందరు నాన దకందళిత గ్భాదయారవిదుం 
గావించి తక్క_టి బృందారకుల నందణుం (వియంబంధ మందముందసన సల్హాపముల 
ననూనయించి వారల ఏీడుకొల్పి యః తర్పి తుండయ్యి మణతియును. 167 


72 


ఉం 


కం, 


ద్వితీయా స్యాసము 


అంత నిగంత రాదరిత హంసరథాదిసుపర్యనం చయ 

స్యాంతు. డుదార నద్దుణని శాంతు(డు శాంతేజనాంతేకంగవి 

(కాంతే(డు పుణ్య Sr డనంతుండు కోనలావసీ 

కాంతుని కాంత నెముగము కాంతివహింప జనించు వేడుక 168 


పరిపంధిశే ఫ్ర్రనంపాత వారణవ[జ 


పంజరమ్ములు ఛదకుంజరములు 
ఉరుతరో ల్సేభమం ధరకు భృచ్చిఖ రాఖీ 

నంవననంబులు ఘనస్నందనములు 
నతులరిం ఖావిలంఘితత తాహితప్రరీ 

కూూటకంబుబు నటద్దోటక ములు 
గణనీయబిరుదోగరణరంగభూతలో 

ద్య ఎ్ర_తేనృత్తార్భటుల్‌ ఏర భటులు 
బలసి తనునొల్క" గలంల చెలిమికాని 
కలిమి నఅమిన సన్యమ్ము కరణి ధరణి 
విరు నమలందు, జనులందు సిరుణు నమో 
నెనౌ దశరథభూ పాలు. జేలునపుడు, 169 


అత. డ గపక్యతే( బాయ 

జతు గతిన్‌ బుశ్యశ్చంగు సాహాయ్యమునన్‌ 

(గతు వాచరించి విప 

(పత్రతీకి గోభూహిరణ్యరత్నము లొనంగెన్‌ , 170 


మెణయు గానల్య నైక సుమిత్ర లనెడి 

రాజనతులకు. [గమమున రామభరతు 

లోలీ లక్ష శాశ(తుఘ్ను లుదితు లై రి 

మంతపాయన భాగ నంబంధకలన, 171 


మూరువందు చిన్నారిసెరాము క స్తురిబొట్టు 
శ నివింబలాంఛన చవి పహింప( 

దళుకు కెంజాయ క న్నులప్రై కనీనకల్‌ 
తమ్మి రేకుల కేటి యెమ్మై నెరప 


శే, గీ. 


కం 


కం. 


కులశేఖర మహీపాల చరిత 7 


పొలుచు గమ్మోవిసై గళలీను వలుగొనల్‌ 
చివురుప్రై మొగ్గ ల చెలువుదాల్బ 
మెల(వ్ర చెక్కు_ల నవ్వు తెలివి యద్దముల ప్రై 
చికిలి నిగులగుంపు చెలిమిబెంప 
మణిరుచిర కింకిణీకుణుకుణుర వంబు 
లుల్ల సిల చాలలీలల. దల్లి మోాలం 
జెల(గు రఘురాము నెలమి సీక్షించు పౌర 
జనములకు న్మేతలాభమ్ము సఫలమయ్యె, 172 


మలిచి మరునొకనిC వీల్లు శె 

మతే నూరుుర వలయు రూపమహీవు నతనికిన్‌ 

దజచి విధు నెన్నవచ్చు నె 

మతీ నూర్వుర వలయు రననమంచితరుచికిన్‌ , 178 


ఆటల వేళ నె దోర్చల 

పాటవ మెల్ల రు భజింపం బటువిశిఖమునళ౯ా 

కాటుక (పోవుం బోలిన 

తాటకం బడ సేసె గాధితనయుం డలో౯. 174 


ఖేచరులై నిశాచరులు కిల్బివవృ_త్తి మునిప్రణీత యా 
గాచరణాంతరాయకరు లౌట వెనంగని వారి ఘోరనా 

రాచపరంపరం బొలుపజుం దునుమాడి కువాచు నీచు మా 

రీచు. బయోధివీచికల (కేవల దోంచె నురు చృరమ్మునన్‌ 175 


పదనరోరుహూర జఃపట_లె కలేశాను 
భూతిచే నాగి రాతి నాతింజేె 
కరపల లవ్యాగ్యపకర్ష గాకర్గ ల 
పెల్లుచే హరువిల్లుం బొల్లు వేసె 
(వకటవె భవముచే సకలా, న న -జీవతా 
(పతతుల నిజ దాన్యర తులం జే 
మృదురూపమహీమచే మిధి లేం డ్రకన్యాల 
లామంబు దనకు నిల్లాలిం "జేసి 


గ? ద్వితీయాశ్వాసము 


లే, గీ. బలనమ్మగత గెదిరించు భార్గవునకుం 
దనదు (ే/గంటం బొడము కెందళుకుం జూవీ 
మున్నతండు రాచ వేంట. కొన్న నాంటి' 
సా మెడలం జేసె భుజశ క్రీ సాము జేసి, 176 


కం, సాశేతనగరమున ల 
శీ కాంతుం డిట్టు జానకీవిభుడన మ 
ర్యాకల్పుండయె సుజ నే 
పహోకల్పుండగుచు. గ్‌ర్తి యాకల్పముగన్‌ * 177 


ఆ, వె, అంత దశర ఖేశు. డగనందనునకు 
యౌవ రాజ్య మునగ నాత్నం దల(వ' 
గినిసి దుర్వి వేక కేకయ రాజకు 
మారి పతిహితమ్ము గోరదయ్యె, 178 


కంం నరవర!మును నీవొనంగిన 
వరములు మజటుచితినె! రాజ వె భవలీలా 
భరితుని భరతుని? జేయుము 
భరౌతాొ(గజుం దపసిం జేసి పంపు మడవికిన్‌. 179 


శ్రీరాముని యరణ్య గమనము 


ద్ధి 
అరా 


. అనుచు నీబ్భంగి శేకయతనయ పలుకు 
పలుకుల విధంబెశింగియు. బం_క్రిరథుండు 
(దోయంజాలక శుభకాము రుచిరసుగుణ 
ఛాము రఘురాము( దో గాంతారవములకు. 160 


కవిరాజ, వెలవెలనై రవిచందుల యాదము వేజొకచందమునన్‌ దనరన్‌ 
దలకొను నుమ్మలికమ్ములు దమచి త్తముల. (గమ్ము జనములు నం 
కులత నెనంగి [పనంగ మొనర్చం ౫ కుళ్భ్సకులాగణి 'డెందమునన్‌ 
దఅకక నే” వభూవమణితో. దనతమ్మునితో నడిదమ్ములతోన్‌ | 181 


యడం 


ah 


కులశేఖర -మహీపాల చరిత్ర 75 


పలుకులణెలి తేని బవాుజగద్భ_ర్తగా 
ఒలికి నేటికి నొందు పలుకండయ్యె 
న కుగుదన్ను ౪ జగంబంది యన్నకు నిచ్చి 
య కాగు దసులరీతి నడుగండయ్యె 
నరి గోరు వధించి ధర చాలునకొనంగి 
యరిగోరు లే పంచు నాడండయ్యు 
జప చూచు చేనతానంభుమ్మున ఫొనంగి 
చఛవిబూచు వేడుక సలుపఃడ య్యె 
నమ్ము హాత్ను-డునిఖల వేథోండభ ర్త 
ర_శ్రింజెందునె కోసల రాజ్యమునకు | 
లోకహి హింసకవిద్విపల్లోకదళన 
విక్రమకీడ మది(బూని వెడలుగాని. 182 


రాజకులావతంనమగు రామవీభుండు గుహానువృ త్తి గం 

గాజలపూరనున్‌ ”డచి గాఢలతావిహితదుమావళ్ళీ 

భాజనదురగ్గమూటవులః బత్నియు. దమ్ము(డు దోడరా భర 

ద్వాజుని ప జెందె వుదవారణకూటము చితకూట ముక, 188 


అంత భరతుండు చితకూటా న కరిగి 

సారె (వారించి పలుక రాజ్యంబు నేయ 

మరుల దారేలక్ర నాతని మజఆులం బనిచె 

నదిగచదా ! నిత్యనత్య నంవిదులరీతి, 184 


విస్ఫురత్క_టతటీవిగ ళ న్మదోద్యగ 
క్షు ఎభిశుంభద్ద టాకోటి విడిచి 
నముదితెధ(జపటాంచ లమరుద్లుత ఘనా 
ఫఘనఫఘఫనో.: తశ తాంగ ముల విడిచి 
చటులచంకమణవీత ణభీతపరిపంధి 
నంఘతుంగతరంగనమితి విడిచి 


| బహువిధాయుధపరి భమణ కేళీ: టు 


త్ర ్పుమదోద్భటవీర భటుల విడిచి 


76 
శే, గీ, 


కం, 


కం, 


తే, గీ 


కం, 


శే, గీ. 


ద్వితీయాశ్వానము 


రామభదుండు వివారించె భీమసింహ 
శరభ శార్లూలభల్లూకచమరశల 

గండ భేరుండకానరఖడ్డగవయ 
దంతిముఖజంతు ఘోరశాంశారమలను. 


అవిరళవి క్రము(డు రఘు 

(పవరుం డయ్యడవి న్ముగభంగి వధిం చెళ్‌ 
దివిషన్నిరోధు "భైరవ 

రవరూఢ[కోధు సాపరాధు విరాధు౯, 


ఈలీల మదిని మునిపరి 

పాలనతత్పరతే నవ్విఫావసువంశ 

(శ్రీలుం డరిగ౯ా వాయు 

వ్యాళ మృగార్భటికి బంచవటి చక్క-టికిళ, 


అమ్మహాటవి శూర్బణఖాభిధాన 
దానవీదుర్విధానపభానవచన 
సూచిత క్రూరతానహిష్షుత నతండు 
జేసె దత్క-ర్ల నాసవి చ్చేద మపుడు. 


ముక్కును జెవులును బోయిన 
రక్క_సిమొటజులిడుచు!. జని ఖర్యపభృతులతో 
న క్కా-ర్యం బెతి(గించిన 


చెక్కొ_ను రోవషమున రాము నిర్ణించుటకున్‌ ః 


ఆగరిత జాగరితయగు నమ్మసాత్ము 
నాత్మమాయల చెదరింప నలవిగాక 
రుధిర పూరమ్ముు సెవినిండి బధిరం జేయ 
దీనగతి చే నజ్జనస్థానమునకు. 


మందరాచలనిభన న్యంద నారూఢు. డ్రై 
భాసురుండై న ఖరాసురుండు 

పటురణోత్సాహనం భరితు. డై ధృతధను 
ర్త _స్హకుండై న (తేమ స్తకుండు 


18$ 


186 


187 


188 


189 


190 


కులోఖర మహీపాల చరిత 77 


తెితసింవాఘోషదు ర్తాంతు(డై కృతమరు 
త్కంవనుండై న యకంపనుండు 

భూరిదోస్సార్మప్రభూత గ ర్య(క్రూర 
భావణుండై పేర్చు దూవణుండు 


తే, గీ 


దర్పమదవిస్సుగచ ఎలుర్షశనవ్మన 

దనుజభటపం _క్రి నడువ నుద్ధతి యెనంగ 6 

జసిరి రఘుకులసార్యభాముని జయించే 

మనుతలంపు నిలింపుల కనము బెంపః 191 


శం. అది చూచి రాఘనవుండ 
భ్యుదితో (గ కోధశిఖశి భోజ్జ ఏలనికిత 
[పదరా _న్త్రధనుర్ధరు. డై 
మెదురే7న్‌ దనుజవీంహిం సాకృతికిన్‌ , 192 


మ _త్తకోోకిల, ముంచే న్యుగశ రాగ్ని కీలల మోహారించు భటావలళిన్‌ 
దుంచె ఘోరశిలీముఖమ్ముల దూషణు౯ దిశిరు౯ మహో 
దంచి తా _న్హ్రముల న్వధించె ఖరాసురుకా (చీయహుంది భూ 
వీంచె దేవగణమ్ము] లారఘుచేఖరు౯ గుణసాగరు౯, 198 


చం, అదివిని జాతరోవభయదాకృలీమె దశకంధరుండు దు 
ర్మదమున మాయ'పుంబసి(డిమైగల లేడివి గమ్ము రాఘవుం 
డుదితసతీనియు_క్తి నిను నొయ్యన గై కొననేగుదెంచు న 
య్యదనున సుందనందన 'నృపాంగనం గ కొని తెత్తు లంకకు౯. 194 


వ. అనుచు మారీచుం బు శ్రెంచిన నతండును హేమకురంగరూపధరుం డై 
స్వా శ్ర మనమిాపవ ర్తి యగుటయు: 195 


కం, చంచ్యదత్నకురంగో 
దంచితరాపమ్ము గని ధరాత్మిజ వేడ్క_౯ 
బంచాశుగనిభు విభుం. (బా 
ర్థించెళ౯ గాంచనమృగమ్ము 'దెమ్బుని వేగ౯, 196 


78 


కం 


కం, 


కం, 


ద్వితీయా శ్వానము 
సీతాపహరణము 


దో్యోతితశౌర్యు ఉజారఘుకులో_త్తము: డట్లు మృగానుసారియె 
యాతతవృ త్తి నేగంగ దశాస్యు(డు భవ్యకులాభిజాత ని 
న్రీతపతి వ్రతా చరితసీత సుధీజనగీత నద్దుణ 

(వాతనమేత నీత. గొనివచ్చె జటాయువుగూల్చి లంకకుళ, 


శంకీతమూా:సుండగుచు జూనకి. గైకొని రానణుండు దా 
లంకకు నేగ భాస్క-రకులపవరుండును హేమరత్న చి 
(ఈంకమృగాకృతిం జను నిశాటు వధించి నిజ్మాశమంబు ని 
ర్యంకల నింతిగానక దురత్యయ ఖేదపరీతమూ _ర్హియె, 


దను జకరఖడ్లవిదళిత 

తనుపక్షు శీ ఇబలు పతంగాధ్యయుకా 

గని కనికరమున రఘునం 

దను డిచ్చెన్‌ మెచ్చి యచ్యుతంబగు పదమున్‌. 


క్రాంచారణ్యమ్మున నృప 

పంచానను ల్మ్నాగహించి బాహాయుగమున్‌ 
ద్రుంచి పడవెచి రురుమృుగ 

పంచజ నాద్యంధు దురితబంధు కబంధున్‌ , 


ఎలమి' గబంధుండు దమకున్‌ 
డెలిపినగతి నేగి కనిరి దీపితపంపా 
నలిలాశయ తటతరుసువు 

కలిత రజఃపటలజటిలకబరిన్‌ శబరిన్‌ , 


197 


198 


199 


200 


201 


వ అంత నత్యంతసంతు ప్రాంతరంగయగున య్యెజుకుటింతి 'సీవ.ంతినీలతాం 
తంబుల (బఫుల్ల మన్లి కాకుసు నుడాము స్తోమంబుల మా- తీ పనవమాలికల సుశొరంబు 
లగువకుళముకుళంబుల మతీయు ననేక విధార్ధ్య ంబులం బూజించి సుధామధుర 


ఫలవిశేషంబులు న మర్ప్చించి కలలా. మైయున్న యన్నాతికిం బీతియెనంగ దివ్య 
పదం బొనంగి తదుపదిష్ట్మప కారంబున స్నుకీవుం జూచువా రై చనిచని ముందట, 202 


తే, గీ 


కం, 


gt. 


తే. గీ 


క, 


కులశేఖర నుహీపాల చరిత 79 


తేటసరద్దజభఘటాఘుటిత మేఘా శయో 


త్క_ంశానటన్నీ లకంఠచయము 
సృటి కాశ్ళవబింబితన్వతనువీశాన్యధీ 
చె రసంఘువ్షకంఠీర వమ్ము 


సానునన్నిహీ తేందుసందర్శనానీత 
ఫలమనీపోత్సత దా్యానరమ్ము 

ఘనవిదూరజశి లేశ ణజూఖఘభుగ్నీతి 
శేకరీకృతకోకకోకిలమ్ము 


సై రిభద్యంద్వ కలహాప్రసంగ శృంగ 

చిటచిట రవోపగత వేణుపటల దావ 

బహుళథబ్ద _ఛమ్మభమద్చహుళమృగ ని 

కాయమగు బుశ్యమూకంబు గాన(బడి యె, 208 


నుగ్రీవ సమాగమము 


కనుగొని యట గుమ్మరు న 

మ్మాను జేందాత్మజులం జూచి మదిః బెగడుచు న 

య్యినత నయు. డనుప6 పావని 

చని చారి తెజంగెతీంగి నంతుష్షుండై . 904 


న_క్రసాంక వమృగ మదస్ఫటిక తటుల 

నడుగులిడ. గప్టమగునంచు హనుమ వగచి 

తేనభుజమూల నిడుకొని దశర భేంద్ర 

సుతులం గొనివచ్చె మా_ర్తండసుతుని కడకు, 205 


అంత నిరువురు నఖ్య సాఖ్యమ్ము నంది 

వెలయ స్నుగీవుం. డవనిజ వెదకు పనికి, 

సరవి రఘువల్ల భు-డు వాలిం జంప్రుటకును 

ఛపథములు జేసి రవు డగ్ని సాశ్చికముగ, 2306 


లీల దళ్గుకొ ర్త రాముడు 
మేలగుఖలువింట దొడిగి మిడుగురులడరక్‌" 


80 


ద్వీతీయా శ్వానము 


వాలీకతూ( పెద నాటిన 
వాలి వెసన్‌ దూలి తాలి _వాలెన్‌ బుడమిన్‌. 207 


అంత ననంత లేజుండగు నమ్మును జేంద్రతనూజుం డీసీ 

కాంతునిపట్టికిన్‌ బ్రవగగార వరాజ్య మొనంగినన్‌ శుచి 

సాంంతు డతం డగణ్యమగు వానరై న్యములన్‌ నమ_స్హడి 
క్పా)ంతములందు సీతవెదుకం బనిచెన్‌ |బతికారళీలుడై . 208 


వః ఇవ్విధంబున నవ్యసుథాక న్యా నే పణమ్మునకు ననన్యసామాన్యబలో 


దీర్ణమ్ములగు సై సన ముల నలుగడలకుం బనిచి హనుమదంగదజాంబవన్నీ లనల 
(పభృతులగు కపి (పవరుల ననేశవీకవాన రానీకంబులతోడం బనిచిన వారును దహీణ 
దిశావలయమ్ము కలయంబరికించి పదంపడి సంపాతివచనంబులవలన రావణానీత యె 
సీతాదేవి లంకాఫ్రురంబున నుండుట యెజింగి పరిత్రోవమ్నునం బొంగు నంతరంగమ్ము 
లతో. జనిచని ముందట, 209 


(నద్ధర. అభ్యస్తోదగ వేగవ్యవసిశ మకరవ్యాళ పాఠీనధాటేీ 


ర్‌ం 


సన సురనికర నునస్తోపకృదత్నదం బై 
బభ్య దై ప్రమూనిక స్ర్త్రీ పృధుకుచ పరిరంభీకృతోరః ప్రియం బై 
యభ్యుద్యత్తుంగ ఛంగాహతఘనతటమై యబ్లీ గానంగ నయ్యెన్‌ , 210 


చూచి వెతంజెంది తొలి.ంటి 

వావాలత యుడిగి రిచ్చవడిరి కవులు కా 

లోచిత మెజశింగి పావని 

ఖేచరగతి నడువ నుత్పుకితమానసు. డై , 211 


హనుమ సము[ద్రమునుదా(టి సీతంగనుగొనుట 


చూచినచూపులు సుర వై రివురగోఫవు 
'రాట్టాలకమ్ముల నదరంజీయ 

ఇవాచినహూ_స్త్వముల్‌ సమదవెమానిక 
(పకరమ్ము నిట్రట్టు పరవ. జేయ 

పుూూ(చినపదములు భుజగ రాజన్ఫటా 
తతులకు దుస్సవహ_త్త్వ్వమ్ము. జేయ 


లే, గీ, 


వుం 


కం 


కం, 


కుల శేఖర మహీపాల చరిత 


వీచినవాలమ్మూ విఫులదిశాగజ 

(జేణికి గుండీయల్‌ చెదర జేయ 
అచల మలలనాడ విహంగ రాజ 
గలి చెగసి లీలం దళుకొ త్త గగనవీథి 
నరుగం దొడం”గ నవక్రపరాక్రవముప 
చండవె ఖరి నన్న భ స్వత్పుతుండు+ 


చని యాతండు తమస్వినీసమయనంచారోన్నుఖుండై. పురా 
తనలంకావుర గోవురావనథ సౌధస్సారశాలా వినూ 
తనపుప్పావృత పుష్పక్కపతనరత్నగావముల్‌ రోసి పూ 
నిన చింతన్‌ నృపచం[దచం దముఖ న న్వేమీం చె జా(గద్లతిన్‌ * 


"మొనసి పురియరసి కానక 

పనివడి కమ్మణం దలం చె పావని కులపా 
వని వనితామణి జనకా 

వనిపాలతనూ జ కింకవసి తావసి తొకొం 


అనిలాత్మజు( డవ్యనమున 

పనివడి వెదుకంగ శింగుపాతరుమూలం 
బున గృశత దోప చింతా 
తినతానన మైన రాముదేవిం గనియె౯+ 


కాంచీకోదంచదవలగ్న కాంచనాంగి 
కాంచి కపి కార్యసిద్ధి యూహిాంచి పాం 
ఛభంగసంఘాతసంచార భంగిం (గంగి 
చందకళ. గాంచి పొంగిన జలధివో లె. 


గ్‌! 


212 


218 


214 


215 


216 


వం బ్రక్క_రణి నక్క_ఏకుంజరుండు నిశాచర చరిహ్యమాణంబగు నవ్యన 
మధ్యంబునదనుమధ్యం జూచి పతివిర హజనిత చింతాపరి శాంత సాగంతయు నుపవాసన 
కృశాంగియు నగు నన్నలినలోచన చిత్తంబు రామలక్ష్మణవేమక థాకలితంబులగు 
సొంత్యంవచనంబుల నుపశమిల్లం జేసి రాఘవాంగుళీయకం బమ్మధురభావీ.ణికి నభి 
జ్ఞానమ్ముగా నొసంగి సంతోషరనతరంగి కాంతరంగం గావించి పునకప్రయాణోన్ను 
ఖుండగుచు న డ్రేవిచేత ననుజ్ఞాతుం డ్రై య చ్చోటుగదలిచని, 


11 


217 


రీ 


ద్వితీయా శ్వానము 


తే గ, చంపకాశ్లోక నవాకార చందనాది 


చా, 


బహుళతరు ఫలపువ్చనంపదల నొప్పు 
(పమదవన మెల్ల నిర్తాతపాతఘోపష. 
భీషణమ్ముగ విజీచె నా భీమబలు(డు, 


ని స్తిం)శాదినమ _స్థనధనక శాన్ఫీత్న్‌ నిశాటుల్‌ నమి 
న్నిస్త్రాసుల్‌ పొదువం గవీందుఃడు గ డాని ర్ధాతపాతమ్ములన్‌ 
భ్‌ స్త్రాజాలముభంగిం బోన్రలుగ గూల్చన్‌ మేఘనాదుండు (బ 
హ్ళు స్తం బేసి నిబద్దుంజేసి వెసంబ్మికావానమ ౯ జేర్చిన౯. 


తే, గీ. అతండు రోపారుణాతు'డై యనిలతనయు 


చం 


వాలమున. దై'లసంసి_క్షన_స్హ)చయము 
జుట్టి కాల్సింప( బచిన సుర విరోధు 
లటకానించి రత్వుగ్రులై కడంగి. 

cn QQ 


లంకెదహానము 


పవనజు డంత రజ్ఞుకృతేబంధనను ల్‌ విదిళించివెచి వా 

ల విపు*ఘోరనహ్నా శిఖల౯రికొల్న్సి సుశాలి ఛశాలికా 
నవనిగయ స్ఫురద్దవిణనద్గ విభాహణవ స్త) పేటికా 

భవన విచ్నితమంటప సభానిచయమ్ము దహీంచె నుగుడై, 


చం* 'దెనలః బు స్ఫులింగములు దీటుకొనళా గవీచాల కీలి చే. 


బసిండిక వాటముల్‌ గర(గిపాణె మణిచ్చట (కాలి (వక్క_లె 
వసుమతి. గూల సౌధరుచివైె ఖం తీణె రవమ్ముమిాఅె రా 
తయనవని తాాశుబిందువులు జాణె కనుంగవ సనిండికేవంన్‌ = 


శే, గీ జృంభదతికాయ కుంభ నికుంభ కుంభ 


కర ధూ(మావ్ష. మత్తశుక (ప్రహస్త 
జిష్టుజిన్ఫుఖ్య మందిర గోణి దవిలి 
తో కచిచ్చయ్యె హానుమంతు తో (కచిచ్చు, 


218 


219 


220 


221 


222 


228 


కులశేఖర మహీపాల చరిత రికీ 


వ ఇవ్యిధంబునం (బళయనమయ విబ్బృంభిత లౌ ంఢడత పచండమరూ_ర్రియగు 


రుదునిచందంబున నకలదనుజభయంక రా కారుండగుచు లంకాపురీదవానం వాచ 
రించి యుపశమితకోధు డై కీలికీలాఖీలంబగు వాలంబు నము[దసలిలంబులజల్లార్చి 
రామపల్నింగాంచి _పణామంబులా చరించి య చ్రేవిచేత ననుజ్ఞాతుండై సముదంబు 
గడచి వాలితనయజాంబవత్సగిముఖులం గూడికొని చని లతమ్మణసు గీవనహితుండై. 
యున్న యన్న పశిఖానుణి చరణంబులకు ) (బణామంబులాచరించి సీతావృ తాంతం 
బంతయు నెటింగిం చిన నమ్మహో బాహుండు కవినోలాంగూల భల్లూక సైన్యంబులు 
పరివేష్టి౦ప ఛీరీభాంకారసిర్ష భిత దిశా భాగుండగుచునత్వర్మవయాణ మగల సాగర 
జపత ంటునేకుం జదిచనమోానమావృతుండ యచటనిలిచియున్న౦త, 224; 


కం. 


చం 


లే, గం 


అ(గజుండు రావణుని చే 

విగహాముం జెంది యలవిభీహణు డపుడ 

వ్యగ్రమతి నేగి రఘువీ 

ర్యాగణి కృపంజెంది నిబచె ననుచరుండగుట౯ా, ఏర్పిర్ధ 


నరవరుండంత దర్భశయ నవతియై తను వేడుచున్న, ము 

వ్క_రమలియె నమ్ముదుండు (ప్రనక్ను(డుగామి నత్మిపచండని 

స్టుర భయ దాకృతిన్‌ ఢనువుజొప్పడ దాల్చి బుహోసలబరల 

రు. పె (బజపె సాగరసేగము సంక బాణు(గ్గస్‌. 226 


ఉడుకునీట వసింపనో(డి [గక్కున దీవి 
మేటల నలరు తా మేటికఘులము 
శరధూమవినరధూ సరవహ్ని కిలలం 
జెదరి క్లోవిలుచుండు చిలువపిండు 
తూంపుటగ్టుల కాంకదొరలి తూలింపంగ. 
జెరలుచు( బెన్నీ టం "దేలుమోలు 
విశ ఖానలోష్మృదుర్యిషహమై (కమ్మిన 
మినుకజూలక _తెళ్లు పెను మొసళ్లు 
నగుచు( గంధిజలమ్ము లుగా న్రృశిఖకి 
నింధనము లయ్యె దనుజనంబంధ మింత 
జేసె నను భూనభశ్చరోణి ఘోష. 
మెల్లెడల( బక సాగరం బింక(దొడ గె, 227 


84 ద్వితీయా క్యాసము 


ఉ. అంత దురంతరోవచరణారుణలోచను(డై న జానకీ 
కాంతుండు (ప్రజ్వలజ్ఞ లన కాండము హారి టింప ఘోరక 
Bs Bosh సమ్ముదు(డు భీతుడై జలా 
భ్యంళ కోరనీమ వెల్యడి నృప్మాగణిం గొల్వంగవచ్చె నముండై_- 228 


కం, నిరహంకృతి నతం డారఘు 
వరుని స్యినుతించి కరుణవడసి నరస 
_త్తరణమ్ము నీతుబంధథో 
ద్ధరణమ్మున నగునటంచు6 దగ బల్కుటయుస్‌ * 229 


వ, అట్టకాక యని తడాదేశపకారంబున ననేక ప్రవంగపఫుంగవానీతంబులగు 
శే లసాః బశిలాజాతంబుల చీతుబంభంబుల నలక ర్హృకంబును తయో జనపరి 
మితంబును నై విలసిళ్లై నంత రామభ్మదుండు లతమృణసుగ్రీవహనుమ ద్విభీషణాంగద 
జూం బవన్న లనీలాదివీరభట పరివారంబు గొలువ సము[ద్రతరణంబు జేసి చని [వచం 
డాట్లహానగర్ణారవఫఘోరమ్నుగా లం కావురద్యారనిరోధంబు జేసినం గుపితులగు 
నిశా చరవరులు కయ్యుమ్ము సేయ వెడలిన, 280 


యుదము 
టా 


మః అమితో త్నాహులు భానుజాం“ద జగత్సా)ణాత్శజుల్‌ జాంబవ 
త్స )ముఖుల్‌ మర్క-టభల్లుకాధిపులు ధూ వూక్షపహ _స్నపజం 
ఘు షస సికుంభ కుంభ ముఖ విఖ్యాతాసుర_శేణులన్‌ 
నమరక్షోణి వధించి రుజ్జ సక ఘజాసరంభచుతా లె 281 


తే గీ, మేరుసమభీమకాయు రమేయబల వి 
జృంభణోద్‌క్షు శిఖవన్లు కుంభకర్లు 
చండకోదండము-కార చం[దవిశిఖ 
నిహతిం దునుమూడ రామావనీవిభుండు. 992 


మ. ఉరుల౦ంకావురవ జపంజరము మాయోపాయమంజూపు యు 
దుర్‌ గ ర్యాంధత మోదిగ వ్యా రము వేథోద _త్తదివ్యాశుగా 
కర మోాతండన నొప్పు సిం, (ద్రజిదభిఖ్యా తాసురుం దాంశి దు 
ర్భరబాణాహతిం (ద్రుంచె నొక్కట సుమి_తాపుత్రుం డవ్యంసండై*.. 289 


కం. 


కులశేఖర మహీపాల చరిత్ర రిక 


దను జేంద్రు. డంతయును విని 

ఘనన్లోక బే పరనవికారోద్ధతుండై 

యిన వంశ వర్యు. దొడరుదు 

నని నూతుంబనిచె రథముదగత. "దేన్‌. 284 


(పకటభల్లూక చర్చ స్య్యూత హోడశ 
చక్ర చం[కమ చల శజ్హ్య్హైతలంబు 
యుగభారనహావేగయు క్రురంగనహన 
ఖురథూూత ధూళినంకుల నభంబు 
వితతాంగ డారులంబిత ఘంటికా జాల 
ఘోష కాతరది శాకుంజరము 
చట.లరత్న ప్రభా సంవృతధ్యజపటేీ 
రచిత గృ విహంగ 'రాజితమ్ము 
ఫరగదా కుంతకోదండ శ_క్రిపరశు 
ఖడ్ల ముఖ్యాయుధో_గంబు కాల శేతు 
సూతచోదిత మగుచుం _(బఖ్యాలేమైన 
ఫఘనతఠథం౦బెక్కి. వెడలె రాతనపీభుండుః 225 


వ, 9ఇట్లువెడలి రావణుండు (పచండకాండపుంపగలం ఖవంగపఫుంగవులం 
య > ౧౧ 


దొలంగిపగేనం జేయుచు రామభదుందరి సిన నమ్మ హాోబాహుండును బురుహూత 
(పేమీతంబును వమాతలినూతనహితంబును నగ 'ఎన్యందనం బెక్కి. రక్క_ సు వెనం డారొగ ని 
కయ్యంబు చేసె నప్పుడు 286 


చం 


తే గీ, 


అపుడు రఘూద్య హుండు ను దశానను(డున్‌ బరగించు. దూంఫు ల 
ట్రపరిమితేంబులై 'దెనలు నాకనమున్‌ వెన గ్యగమ్మె నట్టిచో 

నృపమణి యు[గలీల రజనీచరవల్ల భు మ  నకంబులున్‌ 

విపులభుజంబులుం దునిమె వే మొలువం దునువమూడె సాజఇకన్‌, 2897 


రావణ వధ 


అంత రఘుపీరుం డత్యు(గుండగుచు (బాహ్మ 
గాత్ర మడరించి వ(జ[వ్రణాంక మైన 


86 ద్వితీయాశ్వాసము 


రక్క-సులజేని వక్షమ్ను (_వక్కలింప 
నసువులెడలిన గిరివో లె వనని వాలె* 288 


వ 9ఇవింఛంబున దశవదను వధియించి రామచందుండు నరంనుపర్యగణ 
మధ్యంబున వెలుంగు మహేం[దునిచందంబున నకలకపిసేనామధ్గంబునం బేజరిలు 
౮ 

చున్నంత లక్షుణసుగీవ హాకుమదంగచాది కపీవీరు లమ్మ హోత్మునకుం (బణామమ్ము 
లాచరించియ భినందించి రపఫ్పుడుః 289 


నీ కురిసి రాఘఫునిపె ( గోమలమంచార 
సుకమునమించితమైన సోనవాన 
మొగి నొక్క_ట నవాాబుద గభీరధ్యాన 
తులితమై దివ్యదుందుభి రవంబు 
మెజుసె నంబరప్‌ధి మృదులాప్పరోగణ 
సంగీతనాట్య (పనంగనరణి 
నెరసె నల్లన బష్మినీసూన చయనితి 
సౌరభంబగు దివ్యమారుతంబు 
తే, గీ. సురలవికుతులు మునివరస్తుతులు మర్క_ 
టో తమసో[తములు కీన్నరోరగేం[ద 
సిదయతు_స్తవంబులు చెలం దిశల 
జానకీజాని ఏజ మూవనర మునందు, 240 


ఇందివరా స్టేందు కుందబింబోడు స 
న్నెియనఫాల రదోప్య నఖరనిచయ 
కలన కేసరి శంఖకలహాంన ఫఘనతుల 
కు దముధ్య4 గళయాన కచవపిలాన 
స్మరధనుఃకరభ చంపకతటిన్నుకుర సు 
(భూరునాసాంగ కపోల ఫలక 
యావ _ర్తబినకాహళాంబుజ[శీ సము 
ద న్నాభిబాహు జంఘాం|ఘీ కర్ల 
తే, గీ, పీత సద్దుణసంఘాత శిఖముఖంబు 
వెడలి సితచేలచందనవిములకుసుమ 
రాజి రాజితమూ _ర్తియె 'రామవిభుని 
శోభితోత్సంగపీఠిం గూర్చుండె నపుడు: 941 


లతా 


కులశేఖర మహీపాల చర్విత 87 


రోం పూజ్యయళోనిధి రాముడు 
(పాజ్యగుణు విభీషణునింగృపన్‌ బహులీలా 
భోజ్యంబగు లంకాపుర 
రాజ్యరమావిభవమునకు రాజుం చేసెన్‌. 242 


నీ, మంచు వేలుపు చాయలెంచి మెచ్చనికాంతి 
మించి రాణించు రాయంచ నెక్కి 
కొమ్ముజిమ్ముల బొమ్మ (గుడ్డు జీరలువాలు( 
NX త్తరించిన మేటిగి త్త నెక్కి. 
సడల నచ్చరబోంట కడు[ వీడ నొందింప 
ళా 
రంగారు మద (ప్ర శునుంగు నెక్కి 
రతనంపుజతల దీధితుతెలైెడలం బర 
మానితంబె న విమాన మెక్కి. 
న ౧... 


ఆ, వె, పద్మనంభనవుండు ఫాలేతణుండు సు 
శేశ్వరుండు దశర భేశ్యంరుండు 
నకలవిబుధవరులు జనుదేజ నేతెంచి 
రోలి రామచందుపాలి కవుడుః 244 


కం, ఊర్లితవాచార చనల 
నిర్టితరివురాము. బొగడి నెరి నను లేఖా 
నర్టితులగు వానరుల ఫు 
న న్రీవితులుగ నొనర్చి నయమెనలారన్‌ = 245 


వ, మజియును దగువరమ్ములానంగి నిజనివాసంబులకుఆ జనిరంత రాము 
భదుండును జూన కీలమ్మణన మేతుండగుచుం బుపష్పకాధిరూఢుం డై విభీషవణస్నుగీవ 
హనుముదంగ దప్రభృతులగు (పధానవఠులు సపరివార మ్ముగాం దన్నుంగొలిచిరా 
సాకేతపురనమిపమ్ము నకుం జనునప్ఫ్పుడు భరతుండంతయు విని మహానందభరితాంతః 
కరణుండ కాసల్యాదిజన సీచయంబును వశిష్ష పభ్ళతిగురువర్లంబును సుమం(త్ర_పభృతి 
మంతినంఘంబులును నమ_స్తపౌరజనంబులునుం బరి వేష్టింపం జని య్మగజు నెదు 
ర్కొటని, 246 


రీర్ర ద్వితీయా శ్వాసము 


కం, తాం దలనిడుకొని భరతుండు 
మోదమ్మున( దెచ్చి మణినముజ బ్ర కలవిలన + 
శ్పాదుకలు 'రామభ్మదుని 
పాదమ్ములందొడిగి (మొక్కి. బహువార మ్ముల్‌ ౦ 247 


కం, జననీగురుభూసురవం 
దనములు గావించి సచివనాగరజనులన్‌ 
వినయో కుల నలరింపుచు 
నినవంశ పయోధిచందుం డేగెన్‌ బురికిన్‌ , 248 


అయోధ్యా (ప్రవేశము 


తే, గీ జడలువిడిపించి మంగళస్నానమలర( 
చేసి రుచిరాంబరంబుల. జి త్రరత్న 
భూపణమ్ముుల (సగ్గంధపుంజముల న 
లంకరించిరి వెన రామలత్మణులను, 249 


స (శ్రీరామభ (దాభిపేకోత్పవంబు ని 
పృ్రత్య్యూవహా మగునంచు శాకునికులు 
సముద(గ జల ధరస్వన సమధ్యనిక రో 
దారాహాతుల(జూపఫ్రు మారజికులు 
తత ముఖానిలనసముదతఘుళంఘళ ఘోష 
కలన చేర్పులు జూపు కాంబలికులు 
వడ్డాది బహువిధన్యరమిళ న్మాధురీ 
వై ఖరుల్‌ గావించు చె ణవికులు 
తే, నీ స్వ _సివాచన ముఖర దిజ(వజంబు 
జయజయార్భటి వందినంచయము బొగడ 


రుచిరకాంచనమయ రధథారూథు( డగుచు 
రావుచం(దుం డ యోధ్యాపురంబు సాచ్చె, 250 


న 8 తదనంతరంబః 951 


కతి 


తే. గ 


కులశేఖర మహీపాల చరిత 


చంచన్నణిఘృణి విలస 

'త్మా_ంచనపీఠమున జనకకన్యకతో న 
_కృంచరవైెరి రషఘూూద్య హు. 

డంచితగతి నొప్పుచుండె నార్యులు పాగడన్‌ 


(శ్రీరామాభిషేకము 


కవిముఖ్యుల్‌ చతురబ్ధితోయముల వేడ్క-3 బేర నమ్యక్సుధీ 
నపది_పోతృ్సహనమ్నునన్‌ జని యుదంచత్స పర్శకుంభమ్ములన్‌ 
నిపుణ పక్రియ? 'దెచ్చినన్‌ ముదమునంధి ల్లన్‌ ద్యిజవాత మం 
(తి ఫురోథ స్సుహృదా_ప్పవర్లము బల్నశీమన్నుహూ _ర్తమ్మునన్‌ , 


అమలమణి నుయసింహాసనమున జనక 
జనవరాక్శజలతో రామచం[దు నునిచి 
మహిత పుణ్యోదకంబుల మం(త3 చన 
వెలయ నభివి కుం చేసిరి నిపనరులు, 


కవిరాజ, బలిమి చెలంగ నితంశు ఘనుండని పల్కు_ నిలింప్రుల మాటలతో 


నలరుచు గీతుల రీతు చేలఆెడి య చ్చరబోటుల యాట లతో 
పలుగడలన్‌ జయవుంగళ మే యను పాటలగంధుల పాటలతో 
నలె రఘూద్యహు నయ్యభిపే.చర మన్నరవానర కోటులతో, 


మరుదీశుం డురుపారిజాత సుమడామంబుల్‌ కనదత్నసుం 
దర కేయూరము లర్యమాత్మజుండు చంద్రద్యోతిహారాళి శం 
బరనాధుం డోనిలుండు కుండలము లింపారం గిరీటంబు శీ 
న్నరపొలుంకు నొనంగి రవ్యిభునకున మంజు[కియాధుర్యు లై * 


తే, గ, జలనిధులు పొం” దివి మించ సాధువాద 


మవనిసుర సౌఖ్యము పొనం” నఘమ్ముగుంగ 
పుణ్యము లెసం7 విమతుల పొాలుఫు దుంగ 
రామభదుండు రాజ్యాభిరతి వహింప. 


12 


89 


252 


వరల 


254 


256 


256 


వర్గ? 


90 ద్వితీయా శ్వాసను 


వ ఇవిధధంబున రామచందుడు సామంతమంతి ఫురోహితగోభూసుర 
నమూ హానందసంధాయకుండగుచు లత్ముణభ రతశ్మతుఘ్న హనుమత్సుగీవ వముఖా 
నుజసుహృ (త్పియజనంబుగొలువ పదునాొక ండు వేలయేండ్లు రాజ్యమ్ము6 జేసి (శీమన్నా 
రాయణలత్షుణలకశ్రి తం'బై న నిజరూపంబుధరియించి గరుడవాహనారూథుండై పరమ 
సానంబునకుం జనియె భూవల్ల ఛా! ఇట్టి శ్రీరామచరి[తంబు వల్ఫీక సంభవ [వోక్తం 
బును గాయ తీవర్ణాత్శక ంబును నుభయలోక సౌఖ్యసంధాయక ంబునునగుటం బేసి యి 
ఫ్పుణ్యచరితంబు భాగ వతో త్తమునిచే నొక ర్లీ ంపుచున్‌ గాల వేపంబు సేయుమని చెప్పీ 
యపస్పుడమిజేవి నామంతితుం చేసి నిబేచ్చంజని యె నని చెప్పిన శిమ్యప్రవరు లయ్యా 
. చార్యుంజూచి యవ్వలివృ త్లాంతం బెట్టిదని యడిగిన, 258 


మ. జనకత్మూనరకన కాముఖనరోజూ తార్క_ ! శ కాదిదే 
నని కాయాపదపాయ హేతుక ర భాన్యచ్చండకోదండము 
_క్షనిశాతాశుగ భిన్నదై త్య గళర క్ర స్తావితో[గాహవా 
వనిభాగా! మద నాగ శూన్య ఘనవిద్వ ద్వేద్య తత్తో'౦జ లా | 29 


కం, దీరజనోదార ! మహో 
డావగుణాభార ! సారతరవిద్యావి 
సార |! సిత ఖడభా రా 
దారిత మాద్యత్కేబంధ దై తేయకరా ! 260 


మాలిని. శరవిహత వి రాధా ! నద్ది తాత్నీయబోధా ! 

సురుచింశుభ దాయీ | శూరలోకా(గయాయో | 

సరసిజదళ చేతా ! చందబించాభ వక్తా) | 

సురహితజయభ్ళ దా ! శోవీ.తాంభన్పము[దా ! 261 

వ, బది (గ్రీరామచందకరుణానిరీక్షణసమాసాదితకవితావిశేష శేషా 
న్యయ ప్రదీపక వేంకటాచార్యకుమార _రఘునాధాక్య(ప్రణీతంబై న కులశేఖరమహీ 
పాలచర్మితంబను మహా ప్రబంభంబునందు ద్వితీయా శ్వాసము, ౨69 


థం: 


కులశేఖర మహీపాల చరిత్ర 
తృతీయాశ్వాసము 


శ 


(శ్రీ జయకీర్యభిరాను ! మ 

హీజాప్రియకామ ! విమతహృద్భీమ ! మహో 

'లేజస్సీమ ! జగద్ధిత 

రాజద్దుణఇధామ ! రామురాజలలామా ! 1 


వ+ _అవధరింపుము గురువర్యుండు శ్‌ష్యులంజూచి యవ్యలికత  యిట్లని 


చెప్పందొడం గె. 


కులశేఖరుని రామాయణ (శ్రవణము 


ఆనృపవర్యు( డాఘనుని యానతిం. గై కొని నద్దుణాన్వితున్‌. 

సూనుని యావరాజ్యపదశోభితుగా నొనరించి నిర్భరుం 

జై నిజబుదికిం గడ్నుపియంబగు రామకథాసుభారనం 

బానుచు నుండెంగ రముల నందొకనె ప్యవనుఖ్యనన్ని ధిక్‌ [ ప్‌ 
౯ 6... గం 


కాన్సికువెంట రాఘనుండు కాల్నడ నే” 
ననుచోట రథిం జేతుననితలంచు 
భార్లవుండొగి రాముపై6 గిన్క_ నే తెంచె 
ననుచోట( దానెదుర్కొ నం దలంచు 
కై శేయి జూనకీకాంతు. గానలగదోంచె 
ననుచోట మజులింతునసపి తలంచు 
దశ రథాత్మ జుం డ[దితటుల నెక్కదొడం”ే 
ననుచోటం జా నె త్తికొనందలంచు 


శే, గీ, వీతత కాకల్సగుణ కథామృత రస క 


పానకెతుక వి ఫాంతభావుండగుట 


ర్ట తృతీయా శ్యానము 


నమ్ముహాోరాజు తలంపులి టగలించు. 
_ ౧౫ 
గాల భేదము డలియనికారణమున, 4 


తే, గీ 


ఇ_ల్తెజంగున నవై గపవో _త్రముండు 
నంతతము దాశగధికథ జనవిభునకు( 
"దెలువు నెడ ఖరదూషగణాది (పచండ 
సమరసన్న హన (పనంగము పాసనంగా* రీ 


మః అశనిధ్యా ౦తనవమార్శటిన్‌ [బళయ మేఘాకా చేహుల్‌ చతు 
రశసావో శ్ర నిశాటవిర భటు లుద్య ల్తీలం గొలంన్‌ ఖర 
(ప్రేశిరోదూపణ ముఖ్యు లారఘుకీ (కీష్షున్‌ వెసన్‌ గెల న 
శ్యశ తాంగోభ పదాహాత ఖీ తిరజస్సం ఛన్న దిగ్భాగులై , 6 


కం. అని కతంజెప్పిన విని య 
జ్ఞనపతి తాత్కా_లిక్కపనంగం ఒనుచున్‌ 
గినిసె రఘువీరపదభా 
వన నొదవిన భ_క్రిపారవశ్యము కతనన్‌ , 7 


ఉ. అక్క ట'ధర్శవత్సలుం డుద్యగగితిన్‌ దనదేవితోడం దా 
నొక్క_రు. డేగుదేర రిప్రయూధఢ మెది ర్పెంగదా! భరంబగున్‌ 
గ్రక్కున దోడ్సడందగ ననం గతశచెప్పిన వై స్లవుం డిదే 
మెక్కొ_డ ! వచ్చెనంచు భయమె త్తి దిగుల్వడి చూచుచుండగన్‌ , 8 


Caf చండ క్రోథరసనజ లజ వ లొం 
శొండన్‌ గన్గవ్య కేవల నెడల నత్యు.గాకృతిం దాల్సి మా 
_ర్హండ|ప్ర క్రియనున్న రాజుగనునంతన్‌ మం(తిసామంతు లా 
దండన్‌ నిల్యంగంజూాల రర భయచిం తావిన్మయ,భాంతు_ల, 9 


వ. ఇవ్విధంబున దృఢ(వ్రతతనయుండు సం(గామసంరంభవిజృంభితుండై 
(పయాణశేరి [ వేయించిన, 10 


గ్రగ్గ ర, తల(కొందెన్‌ భూరి భేరీధ్యని చెవిసాజి దిగ్గంతు లత్యంత భీతిన్‌ 
గలుపుభూతంబులయ్యెన్‌ గడక జలనిధుల్‌ కంపమం దెన్‌ మహాదుల్‌ 


యం 


కం 


కులశేఖర మహీపాల చ రత 98 


బలభిన్ను ఖ్యామృ'తాంథః(ప్రవరు లదటునన్‌ బలి 'రాశ్చర్యమంచున్‌ 
దలయూూ(చెన్‌' ధాత రాజో త్రము రఘుపతి సద్భక్తి మెచ్చుల్‌ ఘటింపన్‌ , la 


వ అంత నమ్మహీవల్ల భుండు. 12 


దిగ్గనలేచి వీరరనదీ ప్తముఖాంబుజుండై సెరెశ్వరుం 

డగ్గలిక౯ా ధనుశృ్శరగదడాసి ముఖాయుధభీషణమ్ము న 

మ్యగ్గతి శోభిత _త్తమహయాన్వితమై మణిమాలికావళి౯ 

నిగులుచేజు తేజెదుటనిల్సిన సారధిజూచి ప్రీతు(డై 18 


వ, తచదారోహాణత బాచరించిం 14 


నదవుల లేజుండు రథహాయ 

మదకుంజర వీరభటనమాజము దన్నుం 

బొదివికొని నడువ నరి ౫౯ 

మది రాఘవకార్యభర నమ్మ గంబగుట౯ా, 15 


నిపుణాశెగోను ఖుర్మాగధూత మగుచు౯ గ₹ంధూళి పైసోక వి 
న్యుపదీగాహనవాంఛ చేగుటయు నచ్చోం దద్రజోవ్యా ప్తి త 


ద్విపరీ తాకృతికీ౯ దొలంగి వెననబ్దీం చేరం దబేణుక్లో 
ణపయకఃపూరము (గమ్మరం గని నా దై ఏమానిక(వాతముల్‌ + 16 


వ, ఇవ్విధంబున. జతురంగబలపరీవృతుండై కోదండక ళా పచండభుజదండ 


మండితుండగు నదరాఖండలుండు సీతావల్ల భునక్తు సమర సాహాయ్యం బోనరింప 
నుద్యోగించు నవనర౦బున, 17 


కం, 


అదియెల్లం జూచి మంత్రులు 

తుదిమొదలు సనెజబుంగంబడసి దుహ్క_ర కార్యం 

ఏది మానుప నెట్టగునని 

మది నాశ్చర్యమ్ము భయము మల్ల డిగొనంగన్‌* 16 


ఎన్నటిై క యీవరము |! లెన్నటి రాఘవరాజ్యవర్టనం |! 
ర్‌ జు 
బెన్న టి దండకోపగమ ! మెన్నటితాపన వేషధారణం 


94 


తే, గ. 


కొం? 


తృతీయా శ్వాసము 


జెన్నటి రాకుసీవికృతి యెన్నటివారు ఖరాడి దానవుల్‌ 
నిన్నటి నేంటికార్యమగునే ! నృఫుండేల యెజుంగ. డక్క_టా |! 


సంతతమున్‌ దిశాంతరని శాంతులు వైప్తవు లేగుదెంచి యే 
చింతకు. దారయై మనల జెంతలంజేరగనీక రాజు నే 
కాంతకథావిచ్చితిత వికల్పములం గడు వెట్లి( చేసి హా! 
యెంతకు దెచ్చి రయ్య లింగ నెవ్యరికిన్‌ దర మే!మణల్స(గన్‌, 


నచివు లిట్లువితర్కి-ంచి సమయసముచి 
తా స్రులగు చారి నల్వుర నరసి తగిన 
"కారం మెటింగించి పంచినం గడగివారు 
సె న్యములత్రోన' శేడించి చనిరి వేగ, 


నముదిత| శమబిందునరణి ముల్‌ చీరలు 
"మునులు మలక లె కానువింప( 
గవయు బీణెండల కడిమివేం గాంగు కన్‌ 
గనలు శెంజివురుల కరణిందనర 
రాలెడు వేణుపత్రములు (గ్రమ్మినమ_స్త 
కముల' బుష్పర జమ్ము (గమ్ముఖొనంగం 
దొడిబడ నీరముల్‌ దూజీ కొల్టులం బెట్టు 
ర్‌ ట్టువల్యల నీరికలు నటింప 


జేరువల సారువల వెంట. జేరి తిరిగి 
దండకాటవి నందుండీ తరలివచ్చి 

నట్లు మాయాపరిశ్రమం బలవరించి 

మనుజపతి చూడి. నొదవి రమాత్య హితులు: 


డాయంవీలిచి చారలతో 

నసయెడలందుండి మోర లిటవచ్చితి రి 
ట్రాయాసపడుచు ననవుడు 

మూాయికు లిట్లనిరి రాజమణికి. (బణతులై, 


20 


21 


22 


23 


శే, గీ 


కం, 


చం, 


కం 


కులశేఖర మహీపాల చరిత్ర 


భూవర ! దండకాటవుల పొంత ఘనావథు లుండునంచు బే. 
బోవగ నందు బాహుబలభూషణు. డారఘుపీరు. డుగదేె 
త్యావళితో రణమ్మునకు నాయితమాటయు నేము చెంగటన్‌ 
టావతటమ్మునన్‌ నిలిచి క న్లానుచుండితి మద్భుతవ మ్ముగన్‌ = 


ఇ్రనకులో త్రము డసురుల నెల్లం దునిమె 
నపుడు కోణిత వేణిక లడరంజూచి 
"వెజచిపటు తెంచినార మురీంత లేశ! 
యనుచు. జెప్పిన వెణగంది యతండుపలిశె, 


ఈగతి నొకరఘుపతియీ 

నాగాశ్యభటో గ దైత్యనాశ క్రీడా 
యోగోదతుండై యెనంగట 

భేగీం దశీ యాను? డత ణెపో ! యూహిీప౯. 


అనుటయు వార లానృపకులా గ ణి( జూచి రఘూదంహుండు ము 
న్నెనసిన బాల్య వేళ మిధిలేందుని వీంట నశేందు) లెల్ల ముకా 
గిసియు కపరి రై కార్టుకము శీల 'దెముల్చ్బంగ నేగుచున్న వో 
జనకుని నంశ యాంబెజి-గి్‌ సయ యాస గాధిసుతుండు నవ్వు చుక 


చాలుం డీనరపాఐసూనుండు ధను ర్భారం బతిన్సార మే 

లీల౯ దీసి. గదల్పి నోఫునొకొ యీ లే-జేత నంచాత్మ ను 
య్యేలం బెట్టకు చండ భాను గవాన్నాదీలా సమ్ముబేందు ది 
'క్సాలోద్యద్దు/హి ణాండ భాండమెగవై వం జాలు హేలాగ తిలా, 


అనుచు ముని పల్కు_పబుకులు జనము లెల్ల 
కతలుగా. జెప్పవినమె! లోక పణార 
మరసి రవ్చించునట్టి మహానుభావ 

డకోట మనసావ్యా మతనికేనుగు నృపాల! 


అని వారు పలుకుపలుకులు 
వీని సంతన మంది సుభటవినరము సొలువన్‌ 


ర్ర్‌ఫ్ర 


24 


25 


26 


27 


28 


29 


96 


శం, 


జని ఫురముసాచ్చి యచ్చట 
సనయస్థితి నుండె రాముచరితేము ఏవినుచున్‌ 


రాజ్యము చీయుచుండి యువరా బొకయించుక లేక లోభమున్‌ 
చ్యాద్యాము సేసి న_త్త (గుణధన్యత పెంపువహించి వైన్లవ 
(పాజ్య నమా? మాత్సుకిత భఛావముచే నొగిం దత్స దాబ్ద్బముల్‌ 
పూజ్యములై దలిర్ప మణిభూహణముల్‌ మది గోరండేమియున్‌ * 


మంత్రులు వైప్తవో త్తమనమన్వితు.లై విలసిల్లు రాజునా 
మం[తణ కార్యభావణ సమగన వేళ ఫఘటింపకున్న దు 
ర్మం|త్రము బూని వాకిట నిమంత్రితులె న భటాళితోడ వా 
_క్షంత్రము మోణి మీరు నృపుదండకు. జేర గనీకుం డయ్యలన్‌ * 
వ, అని నియమించి చనుటయు, 


నరనాధుం గను వేడ్క వెప్త్వవులు నన్నాహమ్ముతో దిక్కులన్‌ 
హరిదివ్యస్టలవాసులౌాట ఫంభమ్య(వాతముల్‌ చందనో 


త్క_రముల్‌ జేర్చిన తీగవ ళుభయవా స్తమ్ముల్‌ వెనం గొంచు చె 


చ్చర విచ్చేసిరి తిక్పగూడలు భుజ కేణిన్‌ విడంబింపంగకా. 


కావలివారు వాక లడగా నెదు ౩ేగి మహాత్ములార!మా 

భూ వరు నాజ్ఞ లేదింక (పభుపీయవాదసులాచరించి నం 

భావన బొంద గాలమొకభంగి నటించు నె!వచ్చు త్రో వలా 
బోవుట "కార్య మంచు దము మూరల నడ్డము వచ్చినిల్సిన౯. 


అని నిరోధింప వార లనో్యోన్యముఖ ప్రై 
దీక్షుణ మెలర్భ్సం (బ్రభుదర్శ నేచ యాత్శ 
సందడింపంగ శ్రీనివాసా ! యటంచు 
వెద గూర్పుండి రొగి బహి ర్వేదికలనుం 


మానవపతి తనకు నను 

ఫూననసమయవమగుట నిరుగడల భాగవతుల్‌ 
గానబడ రనుచు మదిలో 

నూనిన సంతాపమున సముతితు( డగుచు౯ాం 


80 


కి] 


తి 
లికి 


84 


ఫ్‌ 


86 


లి? 


కులశేఖర మహీపాల చరిత 


ఆఅ వ పాదచారి యగచు భవనముల్‌ వెడలి త 


కం, 


ధ్వ్యారభణూామి గడచి ధరణిభ ర్హ 
"వెలయ.౮గ౫ాం చం బార్భ వేదుల గూర్చున్న 
భవ్యమూ రులెన భాగనతుల, 


నృపముఖ్యుండు వెనకా (బణామవినయ్మ పేమల్‌ విజృంభింప ఘు 

ర్భపయో లేశలనన్ను ఖాంబుజుల సన్నానార్హుల౯ నిష్టురా 

తప బేళస్థితులై నవారిం గని చిత్తం బు త్తలంబంద నే 

యపచారమ్ము ఘటి తనో యనుచు. జింతాకాంతుం.డై యిటను౯. 
౧౧ ౧౧ 


దాసుని యిలు దొక క యేం 

జేసిన యపరాధ మెజుంగంజెప్పక కరుణా 
భాసురహృదయులు మా రా 
యానంపడదగు నె మెండ నలమట దో/పకొ, 


అనిన వారిట్టులనిరి మహాత్మ! నీకు 
నరయ నపచార మిసుమంత యైన. “లె! 
ద్యారపాలురు రాజాజ్ఞ దప్పదనుచు 
షా 
బలిమి మమ్ము నినోధింప నిలువవలసెః 


స, అని తెలియంబలికిన, 


చండ(క్రోధరసానల్నపభలు చంచన్నే తకోణమ్ము లం 
దొండొండక౯ొ వెడలంగ భూరమణుం డత్యు(గాకృతిం దాల్చి చే 
"5ండ౯ (దోంచిరి వె పవో_తృముల మో రీద్యారపాలాంధుల౯ 
ఖండీభూతులం జేయుడంచుం బని చె౯ా ఖడ్గాయుధోద(గులకా, 


అనుచు. బనిచినం దలవరు లధిఫునాజ్ఞ్య 

ద్యారపాలురC (దుంప నదర నహింప 

వలదు వలదిట్టి కార్యమ్ము వసుమతీళ 

యనుచు ీవైప్టవో_త్తృము లడ్డపడిరి, 
13 


97 


88 


89 


40 


41 


42 


48 


శ 


ర్రీష్ట తృతీయా'శ్యోనము 


వా ఇట్టామహాత్ములానతిచ్చిన నుపశమిత।క్రోధుండై నవినయంబుగా 
శీవైప్తవులం దోడుకొని నిజభవనంబునకు- జని (పియనచనపూర్యకంబుగా నంఖా 
విశులం జేసె తదనంతగంబ. 45 


చం, అనవరతమ్ము రాజహృదయానుగలతి౯ బకియించు వై ప్వైవుం 
డనుపమ కార్య భారమున నందొకయూంరికి. బోవుచుండి నం 
దను నృపనన్ని ధిన్‌ ఘనకథా(శ వణమ్ము ఘటింపంయంప న 
య్యానఘుండు గోపసీయమని యాత్మ నెలుంగక చెప్పెనంతయుకా. 46 


ఉ. అక్క _ట రావణాసురు. డుదంచితమాయు'డు రావులత్కుణుల్‌ 
(గక్కున మాయలేడి వెదుక ంజనునట్లు ఘటించి జానకీ౯ా 
(సుక్కొకి నె_లికొంచు' జనుచోట జటాయున్స6 (దుంచి దుర్మదం 
బెక్క_ నిజపణాశ?తి నిచ్చ నెజుంగక నేనె లంకకుళా. 47 


శే, అనిన నుల్కు_చు న్యవుడు న భ్యాళిం జూచి 
ఏింటిరే! లోకవమూత నుద్వ్భృ త్తి దెచ్చి 
యసుర చెజదోచె ననుట యేనితనిం (దుంచి 
సీతం దో_డ్తెచ్చి రఘురానముం జేర్చవలయు. 48 


Ped శె” ప) శ” శ 
కులజరు(గు రావణునిపె నండెఅుట 


వః అసిపల్రీ__ పచం కరొోషకాపాూయితలతోచ నుండ చు మహసీయ 
జవోదేకహసితోచై్చైశ్ళ)వంబగు సిజాశ్వంబు సన్న ద్ధంబు జేసి తెచ్చి డానునుం 
గట్లాయితేంబై యతిఘోరధారాభీలంబి న కరవాలంబును గనకబిందునందోవా 
సముజ్జ్వలం బైన ఖేటకంయును ధరియించి తడావ*వాణంబు సేయునవనరంబున, 49 
సీ కది పూర్వకార్య ముర్వీశ ! యిశ్లుటిక 
చేగిరపడ నంచు విపవరులు 
రామ రావణచరిత్రంబు ము న్నెజుంగవె 
మటువ చేపిటికంచు మర, తివరులు 
క్‌ య్యంబుసేయ చేగదలంచి యిదియేమి 
మము(బిలవంచు సామంత వరులు 
చెన్నాళ్ళకథయిది యి వ్వేళ వై ప్లవుం 
డక గా బెన్టునటంచు నితర జనుల 


చే. గీ, 


చరి 


శే, గీ, 


కం, 


కల శేఖర మహీపాల చరిత్ర 


బహుజనంబిట్లు బహువిధ భాషణముల 
వలదువలదను ఫఘోషమ్ము వసుమతీశు 
కర్త ముల సోశదయ్య రాఘవపడాబ్ద 
వర్లనోల్లాన భాసురనె స్వాంతుండగుటం 


తురగ వునా ధూతధర ణీధూ ళిచ్నటల్‌ గబ్బి ది 
స గండోదిత దానబిందుచయ మింకన్‌ జండబాహావిని 
కా శేయకఘోరదీ ప్రీ ఫ్‌ మదనిస్ట్య్యూ తాహిత్మవాత దు 
గ ర్యాంథతమం ర నృపరత్నం బే” నుగాకృతిన్‌. ఏ 


అధ 
షుర 

అ 
నర 
అటో 


నెనుకొని వచ్చు సైన్యములు విశ్రుతభూోప సముద్రతోయమున్‌ 


గని వెజుగంది నిల్పిరతిగాఢ భయంక రగ మొప్ప న 
జ్ఞనపలి స్మకపన్నగ రుష్మపకర ప్రతిభాజగ_త్త)యిీిా : 
పనిత మహాబ్దీవిచికల్యై ౯ బజపె౯ జటులాశ రత్న మున్‌ 


అల రమాచేవి వై చేహియయ్యి నప్పు 
జెలమి శేషూహి లకు [ణాకృతి వహించె 
చక్రహా స్తుండు రఘుకులస్వామియ యె 
వరున చే తెంచి రామహీశ్వరుని కడకు. 


వచ్చి నృపముఖ్యు భకక 


న చ్చెరువడి చూచి మందహోసానను డై 


మెచ్చు దళుకొ త్తం బలికె వి 
యచ్చరన సంఘంబు (పేమ నభినందింపన్‌ + 


రాజకుమార ! యీనుుఘురాముండ రావణనాముదైత్యు ఫా 

రాజి నెదిర్చి వానితనయా స్ర్రులతోడ వధించినాండశను 
'చ్యేజకమయ్యె వారికి మదీయశరోదతి యింక సద్వక్లో 
భాజనమయ్యె. ష్‌ భామిని దోడాంని వచ్చి తిం జుమో ! 


ఎలమి మదీయభ _క్రిభర మెల్లను నీవ వహించినాండ వీ 
జలనిధి నీటిపై 6 జనుట చాలు ఫురంబున కేస వత్స! సీ 


ర్‌0 


ర్‌] 


2 


ఫ్‌్రీ 


54 


6p) 


100 


తె, గీ, 


కం, 


కం, 


తృతీయా తాను 


వలన నమ _నృభాగ వతవర్లము కోర్కుులు చెందుచుండు ని 
రలగుణనంపదన్‌ భువనమాన్యచరిితు(డ నెన్నిచూడగన్‌ = 


అపుడు తురగమ్ముడిగ్గి రాజూత్మజుండు 

హర్ష బొప్స్పమ్ము తెనగ౫ నమ్మాహోళ్ళు 
చరణకంజాతముల (వాలె చటులమకుట 
గతమణి[ పభ తన్న ఖద్యుతుల. బెరయ, 


కరములు మోడ్చుచు? బులక5కాం 
కురములుమెనిగుడ వినయగుణభూవీ.తుం డ 
ఈ 
న్నరపతి రఘువల్ల భు భా 
సుర సుందరనమూూ ర్హి( జూచుచున్‌ నెన6 బలికెన్‌. 


నిరుపమనీల ! లోకజననిం జెబివెట్టిన దుష్టచిత్తు సో 

దరసుత బంధుమిత స ను. చక. వోద్యమే ! ఇ | భవ 
తబ రాగ్ని కీలము తెనంగినచో నిలువంగ మేరువుం 
దరగిరులై న నోపుచె నితాంతయశోబల భవ్యవై భవా | 


రాజీవాహిభ యంక రాష్ట చులుకపాయమ్ముగా దాటి కో 
రాజిన్‌ దానవ రాజి రాజితమహోే (గానము లం [దుంచి ది 
(గాజ్యవాతము వేడ్క_(జెంద భువన ప్రఖ్యాతి వాటించి తౌ, 


రాజీవాతు ! భవత్సడదాబ్దములు హృ(ద్రంగమ్మునన్‌ గొల్బెదన్‌ , 


అనుచు విష తించు నృపతిన్‌ 
వినయానతవదను గారవింపుచు. బురికిన్‌ 
జనుమని యాజ్ఞ ఎనొన (గ్‌ య 
ద్రనుజూంతకుం మీ నాత్మభా మంబునకున్‌ 


లర 


స్ట్‌ 


ర్‌రి 


ఫ్‌0 


60 


౮] 


వ ఇప్పగిది నప్పర మేశ్వరుం డానతిచ్చిన నప్పుడమి జే. డనన్యసాధారణ 


పరా(క్రమోషపక్రమ విదళితవిరోధి సై న్యంబగు నిజ్నసె న్యంబుతోడం బురంబు[పవే 
నశించి సుఖంబుండె మటియును, 


62 


కం, 


కం, 


ce 


కులశేఖర మహీపాల చరిత 101 


సీళాదేది.యవతరించుట 


ఈలీల నలరు ధరణీ 

పాలాగణి సతికి సత్యభావీ.ణికి "ెనన్‌ 

సీశాదేవ్యంశ ంబున 

బాలామణి పుళ్లు రుచిగఫాలాలక యె, 68 


నీళాభిధానయగు న 

శ్చాలిక విలసిల్లై ధవళపశైందవ శే 

భఖాలీలం బెరగౌనంత వి 

శాలంబగు యాననావనర మేతెంచెన్‌, 64 


సంపూర్త శశిక శాజాలంబు మెచ్చని 
ముఖమున కొకవింత పొలువు దోంచె 
వికసితేందీవర ప్రకరమ్ము నోడించు 
కన్నుల కొకవింత కాంతి దనశె 
కలవహాంసకృత మందగమన మెంతనంజూలు 
నడలయం దొకవింత నలు వెనం” 
శుకవిీకాలాపని స్తులమాధురి కదుర్చు 
పలుకుల కొకవింత చెలును మిగిళె 


[భమరనందోహచకవాకముల గెలుచు 

కచకుచంబుల కొకవింత రచనవొడమె 

నరవి నవయవ సాందర్య నాప్పవంబు 

వెలసె నవయావనాగవమవేళ సతికి, 65 


కచము సారంగలోకంబుతోం జర్చింప 
గమనంబు సారంగగతుల గౌలివ 

నయ నముల్‌ జలజబ్బందముల పే ( దార్క-న్న 
కింరంబు జలజసంఘుముల లి చెం 

గటితటంబొగి రథాంగమ లతో. బురణింప 
ఫఘనకుచంబులు రథాంగముల గలి చా 

రసవదోష్థము పద్మ రాగంబుల హాసింప 
కరములు పద్దురాగముల "గెలిచె 


102 తృతీయా శ్యాననుః 


శే. గీ, నువిద రుచిరాంగకంబులం దొకటికొకటి 
సొంపు రెట్టింప దీపించె సురనరఠరాంగ 
నానికాొయంబునం దిటి నవ్యరూవ 
నంపద పొనంగునే యంచు జనులుపొగడ. 66 


వ. ఇ_ల్తెజంగున సర్వాంగ సౌందర్యశో భితయగు నయ్యంగనారత్నంబు 
సఖీజనమ్ముల త్రోడనాడుచు. బితృనన్ని ధానంబునం బుణ్యకథలు వినుచుం (బసిద్ధి 
వహించి యుండె నంత క 


కం, రంగముననుండి వై వవ 
పుంగవులు శమాదిగుణవిభూమిత చేత 
స్పంగు లొక కొంద తాన్ఫప 
తిం గనుగొనువేడ్క_ నేగుదెంచిరి నెమ్మిన్‌ * 68 


కం, శఈరీతి నేగుదెంచిన 
వారల శెదు రేగి (మొక్కి. వవమణివుయవీ 
ఠారూశణుల6 గావించి మ 
పీరమణుంకు పూజసేసె నెుమిదలిర్పన్‌ , 69 


వ ఇవ్యిధంబున నమృుహోను భావుల సంభవించి తదనుజ్ఞ 7 కొని కానును 
నమ *సీనుండే జైనం భాహణమ్ములు నలుప్రుసమయంబున వ ఖీరంగవల్ల భుసి 
గుణరూప వై భవము 3 లెళుట్టివనిన నగుచు నమ్మ హాత్ను లిట్లనిరి, 70 


తె, గీ, విశ్శ్యమునకెల్ల విభుండు తద్విభవ మెన్న 
నలవియీ యింక నతని కల్యాణగుణము 
లజున కే నను గణుతింపనగుణా రూప 
వాపీ మ యూహీంప మన్న్మథమన్నథుండు, 71 


కం. అని మణియు హరిచరితము 
జనపతికీం దెలుపుచున్న సమయమున డా 
విని నిశ్చయిం చె కళా 
ననచేక్షణ విభుండు రంగవల్ల భుండనుచున్‌ , 72 


కులశేఖర మహీపాల చరిత్ర 108 


వ, ఇ_త్తెజింగున నన్నిళాంగన రంగవల్లభు నెడం బొడమిన మోహోంకు 
రంబు ష్‌ 'బెల్లుకొను విరవాశమంబునన్‌ గుందు 
చున్నంత, 78 


చం* సవినయభీల రంగొపతిసన్ని ధికిం జను దూరదెశ ఛా 
గనతులు రాజక న్య గుణగారవరూపవిలాన [కాంతి]సౌ 
ప్టువములు సాళసాళెకు. (బనంగవశంబున నెన్నవిన్న య 
న్నవనలినాతముం. డాచెలి మనంబున(గోశె బరిగహింపంగన్‌ 74 


ఉ హేయ భవవ్యపాయ రసిశేహిత దివ్యపద్యపదుండు ప 
ద్యాయతలోచనుండు సుగుణాంబుధి శౌరి వథూవిమోాహా చిం 
తాయుత చిత్తుడౌాటకు ముదంబునం బొంగి యనంగ దుబ్బు నన్‌ 
గో యని శేలుసాచె నును(గావ్విరికోలకుం బచ్చవింటికిన్‌ 6 75 


న, ఇ_త్తేజంగున రంగవల్ల భుండు నీళాంగ నాపరిష్యంగసముత్సు శాంత 
రంగుండె యున్న యెడ, 76 
ర 


ఉం. అంత వనంతమిం పెనం” నద్భుత సౌర భలోభబంభ రా 
(కాంత చలల్ల తాంతము ఏకన రపద్ననళిను పాంతవి 
(శాంత మరాళ కాంతము రసాలశిసాల రసానుమోద సం 
(భఛాంత పికావళమృదుతరస్వ్యర భాసుర తాని శాంత మె, 77 


సః నహసాసముల్ల నత్సహశకారమంజరీ 
వుంజమంజుల ని భాభూవీతమ్ము 
నుల్లి కావల్ల కీ మధుపత౦త్రీ రుంకృతి 
స్వనోత్సుక శి రాతీజనమ్ము 
దున్త్యజా శాశుక (తోటీతృటత్పక్వ 
ఫలరసావాత పంకిలతలమ్ము 
కలహాంసమాలికాకులితపంకజ రజ 
శృన్న కాసారాంబు సౌరభంబు 
శే, గీ, సరనకినలయ చర్యణోత్పాహ కలిత 
వీతత కోకిలశాకలి సితఖలీన 


104 


rad 


రేగ 


తృతీయా శ్యోనము 


క్‌ ర ణత్వుబ్ధ విముఖత గమనపాంథ 
చం౦ధవము వముధువూనవానరము దన రె. 78 


పళ్యజ్ఞ నేవానుభావ్యంబులై శీనరంబుల( 

దగు జీనరంబులకును 
(పచలత్సరోజ కై రవమందిరమ్ను లై 

సరసులకింపై న నరసులకును 
లలితవిచ్శితపల్లవశోభి సుమరమా 

గ్ర ందమ్ము లై న మాక ౦ందములకు 
మధుపానమదలీన మధురవాగ్భ్ళ)మరీ 

ర్‌ దంబంబులెన కదంబములకు 
పననజంబూ శిరీషచందన మధూక 
వూలతీకుంద కురవక మల్లి కాది 
తరులతాగుల్మతతులకు సిరి దనర్సె 
మాధవో త్పాహశ _క్రికి మాజుగలటబె ! 79 


వః ఇవ్విధమ్మున మధునముయ పేరితములై పల్ల వకుసును ఫలవిలసితంబు 


లగు మాకందమధూాక శేత కీ వకుళ చం పకనిరీషమాలతీ క దంబజంబూమాధవమన్నథ 
మలి కా పభ్ళతి నకలమహీరువా నోఖితా రామంబులు లో చనాభిరామంబులె యొవ్సు 
చున్నంత, 80 


క౦ 


కం 


భూవరక న్యక రంగ 

శమ్మైవల్ల భు వలన విరహనంభూతవిచా 

"రావిలమానన యగుతటి 

భావించి వథూజనమ్ము భయశంకిత మై, 81 


మును రంగసాొంమి పయికొ 

జనియించిన మమతకతన సంచలితవునో 

వనజ యగుచున్నయది చెలి 

వన ేళి౯ (బొద్దు గడపవలయుకా మనకుకా, ర్ర్రి 


కులశేఖర మహీపాల చరిత 106 


వ, అని తలంచి యన్న్నలంత యలంతే బాపుటకు నఖజనంబు లుద్యాన 


వనంబునక్షు౯ాదోడ్యొ_విచన నుద్యోగించు నప్పుడు. 88 
రం (పాలంబాలంవీత కుచ 

రోలం బాలక విడంబరుచిరకరలన 

తో్క_లంబకసీలాంబక 

సీశాంబుజవదన కదలె నెచ్చెలు లలరన్‌ + 84 

వ, ఇప్యధంబున నఖీపరివారపరివృతయె మందగమన యారామసమో 
పంబునకుం జను సనెడ, 8ఫ్‌ 

వనవిహారము 


శే, గీ 


కం, 


(పచురమరందనిర రల తౌ"ంతముల 

దొంతులు దొరలంగం (దోంచితోంచి 
న" ససారసవిక సంర కుడుంగంబుల 

పృతముల్‌ గదలంగ( _బాంకి పాణి 
రమణీయక నకవర్ష (పకాశములైన 

ఫుప్పాడుల్‌ మెయిసిండ. బొరలిపారలి 
వాసంతికాల తా వజకీలితమ్ము ల 

యొనరు నుయ్యెల లెక్కీ యూ6గియా (గ 


కదలి. గదలించి విరజూజిపొదల. బొదలి 

కేచకమ్ముుల మొరయించి శేకితతుల 

గరులు చెదరించి (భమకసఖ్యము వహించి 

పవనడింభకుం డెదు లే” పద్మముఖఃి, 86 


మలయానిలాంకుర ము పై 
నొలసిన మదినంచలింప యువతీవముణి నె 
చవ్చెలులంగని పలిశె. గ్రోవల 
విలసిల్లెడు తరులంజూచి విస్మయ మెసంగన్‌ * 87 
కాసుంభవననయోగ[పకాశములయె 
నవి మన్మథుని కేరులఖు మృగాక్షి 
రచిత కేఖావిచితమ్ములై దీపించె 
నవి మారునిపతాకలబ శుభాంగి 
14 


106 తృతీయా శ్యోనము 


నవహేమరుచిరభాండవిభావితములయ్యె 
నవి కంతుని వాయము లు సుమధ్య 
నీలగండశిలావిశాలమ్ములై యొప్పె 
నవి దర్ప శేభమ్ముల యె సుధోస్టి. 


శే గీ యనిన నఖు లింతి నీశ్షించి యవియనూన 
కింశుకము లవికుసుమిత శేనరమ్ము 
లవిసుషాత చంపక ములు పల్ల వితగుర త 
మాలభూజమ్ములల్ల వి మధురవాణి ! 88 


వ, మణియు నిట్లనిరి. 89 


సీ, పున్నాగనదయానుభూతి గోరెడు నీకు 

పున్నాగ సం(గవాస్సురణ వలె 

నహశకార ఫలపరీకు£ణ మెటీంగిన నీకు 
నహశకార ఫలపరీక్షణము వలె 

(పియకాంత సుమనోనువృ త్తిగాంచిన నికు 
(వీయకాంత సుమనోనునృ త్తి వలె 

బంధుజీవకగుణపతిభగాంచిన నీకు 
బంధుజీవక సౌరభంబువలదె ! 


తె, గీ నమదమధుకతశుకవీకనముదయముల 
డిందుపఅచుట కిదినుందు కుందరదన 
సూనఫలపల్ల వమ్ములం జాణబిగొంద 
మనుచు వన శేళి సలిపి రయ్యబ్దనుఖులు+ 90 


మ, ఒకనారీమణి మల్లీకాసుమములన్‌ యోజించి రాజన్వక 
న్యక కున్‌ దోయి(ట నించినన్‌ గరతలోద్న(దాగ మేపారం గిం 
శుకసూన్న భమ నింతి సీ కతగునంచున్‌ (దోయంః గాంతల్‌ పకా 
పక నవ్వన్‌ నిరు లేన [తుంతు ననుచున్‌ ఛావీంచె రోషమ్మునన్‌ + 91 


తే, గీ 


© 


సుదతి విరు లీవుగోయం బయ్యెద తొలంగి 
బాలసీలాహిగతి నాజణు బయలువడియ 


కులశేఖర మహీపాల చరిత 


కొమ్మ పయినున్న నెమ్మి కన్లొానక మున్న 
క్రమ్ముకొనవమ్ము సరిగ శె చెంగు దినిచి, 


తే, గ, అలరు. జీనెలు తేంట కాహారమగుట 


తే, గ్‌ 


చలి 


కొమ్మ విరిగొమ్మ కదలింపక మ కమ్మ 
ఏబుతు.( బిలువంగ షట్స్పదకులము గినుక 
కదతె నరమించు పసులకుం గరుణకలటె ? 


అకట క ర్లావతంసమ్బునకు- రసాల 
పల్లవము దుంప నాయానపడకుమమ్మ | - 
చెన్ను దళుకొత్తు చివురునం జివురుకోయ 
వశము! యేదుంచియిచ్చెద వనిత నీకు, 


వకుళముడాయ నందు ఖగవర్లము లిట్టటు బాణ దద్దరు 
త్స)క టితమారుతావాతుల రాలిన పుప్పొడి మేనసోక ద 
ర్పకవశతన్‌ దుహానలము పై -బడినట్టు వణంకుచున్న య 


మ్ముకురని భాననం బొదివి ముద్దియ లూజఆడిలంగ౯ బల్కు. చున్‌, 


ఇది యదనుగాగ సీయెడం గునుబుపటు చి 
మదను. డదయత పఫూఘముల్కు_. లొదవ జేయ 
జెదరుకొసి నిపు మదలు తుమ్మెదల రొద 
బొదలు పొద లేలదూజెదు మృదుల వేణి ! 


వనిత పుప్పొడి దొక్కి- వగ చెదు విరి-బేనె 
మడు వల్లయదియె కాల్లడుగ వమ్ము 
శుక్ర మోాస్ట్రవింబమ్ముం. జూడ భీతిలకు మి 
చ్చటు నంకు సౌగంధ్య్వ జటేలమమ్మ్శ 
తుమ్మెదల్‌ నె మ్మ్హోముదమ్మి. బై కొను చింత 
దలంగి సంపగివిరుల్‌ డాల్బ్పవమ్ము 
మలయానిలమ్ము _పె పినాలయు నంచిడలకు 
వేణికాఫణి + డాయ "వెజచునమ్మ 


107 


92 


98 


94 


95 


96 


108 తృతీయా శ్వానను 


కే, గ, కొమ్మ యీలీ వెతనందకమ రంగ 
వల్లభునిం గూడి బహుశీళివై భనముల 
చెలమి వాటింప సీశుక మూవీఠంబు 
మదనకుముడా ప్ర లా _ఫ్రులయ్యెదరు పిక 97 


వ అనిన వారలతో రాజకన్య యిట్లనియె, 98 


కా, అతివ వని నెన(గ వఏరహుల 
నతనుం జేచుటకు నేయు ననలా శ్ర్రంబుల్‌ 
వతి. గుందనగు నె జ్యోతి 
ర్తతల ద్యుతులనుచు( చెలియరాదె మృగాక్షీ ! 99 


"తే, గీ ఉవిద చెంగట రవమిచ్చె నోకపీకమ్ము 
చెవికికేదయ్యె నిక నేమిసేయుదాన 
కాదు కాదమ్మ మునకలకంఠి యొక తే 
పంచమస్యర గతి పాటపాడం దొడ౧౫ 109 


వ ఇట్లు నారీశిరోమణి నూజడింపుచు సఖులెల్లం గుసుమాపచయ 
కఫుతూహాలంబునం జరియించుచున్న యెడ. 101 


నీం చెలియో రు జాడిమోాఫల కాంత. బబు తెంచు 
శుక్రముల( దోల నొండాక తె గొనియె 
వెల(దియొక రు కోకిల సూ కులకు మాటు 
పలుకంగ నరియంచు-బలిశి నాక తె 
సకీయ యొక! తె సూనశాఖ వంపకమున్న. 
జూచితినని కోయంజూచెి నొక తె 
వనితయొక్క._ తె వాంన వెను వెంట గలింజూప 
నొప్పుగాదనుచు నొండొక తె నడచె 


తే. గీ మజియు రుచిర కియా వవోమహిమ మిగుల 
నరవి6 బుప్పాపచయ కళాచతురగతుల 
ఛామినులు కాలయాపన పొఢీ నలుప 
ఏళ సాలయుచు నొకమావినీడ నిలిచె 102 


కులశేఖర మహీపాల చరిత్ర 109 


"నే, గీ కలికి కొక్క. తె గడువేడ్క( గరములెత్తి 


మణిం 


ధరణి. జరణ్యాగముల నూంది విరులుగోయ 
కుచనరోరువాకోశ ముల్‌ కొండలయ్యె- 
గాను పీక్రిం౦ంప నదియొక గగనమయ్యె. 108 


వ, ఇవ్విధ చున బహువిధ విహారపరి శాంతలగు నన్నెలంత లక్కా.౦ళా 
దోడ్కొ-ని నిశి తాతపకాంత మ్భులగు థరీరంబులు స్వేదోద్గమా క్రాంతంబు 
౧౧ ౧ 


లగుటయు జలావగాహంబు గోరుచుం బోవుచున్న మెడ. 104 


నీ 


తే, న్‌, 


కం, 


మధుపానవదనూన మదలీననదళీన 
పదసూన మృదుగాన బంధురన్ను 
తతకూ.జ తమాలతతి ఖేలదతి వేల 
పతగాలవీత జూల భాసురమ్ము 
స్మృరశాతశ రపాత పరిభూతనరజాత 
విరహాతపర యీత భరహరమ్ము 
రననాగచినపూగ కినభాగరనభోగ 
రసికాగతనరాగ రాజహంస 


మమల కై రవకమల గంధానుబంధ 

మలయ మరుదంకురాగమోనస్మాద చరిత 

పాంథనందోవామగు సాకిపవర మొకటి 

యా నెలంతల కచ్చోటం గానబడియె, 105 


చని నంతసించి శశిముఖు 

లొనరంగ నొండొరుల కరమఘములూ.ందుచుం జని ర 

ల్లన పదములిడుచు నీశ్రల 

వనజాకర జలవిగావా వశవముతు లగుచున్‌, 106 


అతులాంభోజ విరాజమాన నర సీహాంసావలళిం చోరి యు 

య్యతివల్‌ సీరమునం జరింప*( దదీయాం”మ్ము లుత్తుంగ దీ 

_ప్తతటేీ స్ఫాటికరత్న బింబితములై భాసిలై లాయై క న 

మ్మతభీల (బరిసీరమై బసిండిబొమ్ముల్‌ వో ఆ శ్లోభిల్లుచున్‌ + 107 


110 


శతి 


తృతీయా కా సము 


ఆమఠవయాన ల హానన్వర ములు 
సౌారయ హంనమ్ములు చెదరిపఆ చే 
నాఘన_స్తనుల బాహాో(గవి శేపముల్‌ 
కనుగొని చృకవాకములు బెదశి 
నాచంచలాకూల యం ఘవిన్యాసార్భ 
టులకు. 'బారీనమ్ము లలవుదరిగె 
యానీలకచల యాహ్వానధ్యనులు బరి 
నెరించాసి భృంగముల్‌ నింగికెగసె 
'రాజవదనల చల్లుపోరాట వేళ 
వనజబ్బృందమ్ము లౌక వంక [(వాఐందొడంల౫ 
నొకటిచే మున్న యోటగియున్న వాని 
శండవవి కొన్ని పాడ వంగ గుండెచెడె, 


డాయుచు' బాయుచుం గరపుటమ్ములు సాచుచు చారిపూరము న్‌ 


దోయజలోచనల్‌ చలముతో నితశేతరవ_క్ష)బింబ ల 
త్యాయతదృషప్రి( జిమ్ముచు నహానవచోరచనల్‌ జెబంగ సీ 
రాయతసగమ్మునం దరగలాడవు త త్రటఘట్టితమ్ము లై ం 

— లు ౧ 


స్తుత్యశీలగు మేనులం దొరగి కస్తూరీమిళత్కు_ం౦కు ను 

(ప్రత్యు పాగురు పంకనంకర హరి(డామార్లముల్‌ (గమ్మి సాం 
గత్యం బేర్చడం జ్యత్రవర్షములచేం గాసార మొప్పారువో 
వాత్యుక్రిం జల శేళినల్పె నబలావర్లం బుదగమ్ముగన్‌ , 


పద్భహండమ్ము లందొక్క_. పంకజూశ్ని 


మునిగి మోమె _త్తియున్న చో ముగుద లెల్ల 
కనీ వదనమంచు నదిగాదు కములవునుచు 
నిశృయింపంగంజూలక నిలిచి రఫుడుః 


మాను తొడందగిలి యులిశెడు 

మానిని వెనుచజచి వెరప్రమాన్సుచు నొకప 
దానన గంతులు వై చెను 

దీనత. దనకాలు నాచుదీవం దగిలినన్‌, 


108 


109 


110 


111 


112 


చం, 


కులశేఖర మహీపాల చరిత 


అంచలు చకవాకము లుదంచిత గుంజదళి[పసంగముల్‌ 
కాంచననన్ని భాబ్దములు గాంచి మనోజుండు మెచ్చు రచ్చవన 
ట్రంచ్యు దలంచి చి_త్తమురియాడగ సరవిహారలీలం జా 
లించి నరోవరమ్ము వెడలెన్‌ నరపాలకుమారి (గక్కు_నన్‌ , 


నెచ్చెలులు రాజక న్యక నెమ్మనమున 
వెజిపుమిగులుట దెలిసి వెనెంంటం గెలను 
వెడలి తట్నసె క తస్థలి నిడినముడుగు 
"లెలమిందాలిచి వెంతయు. జెలువుమ్‌గుల, 


అవ్వు డతివలు నెరులార్సి కొప్పుదీర్చి 
తిలక మలికమ్మున రచించి కలపమలంది 
శీ తిత లేశ్వరుకన్య గై సేసి రెలమి 
చెలిమి నొకయింతి పూబంతిచేతి కీచ్చె, 


విర హపరితాపభరమున వివశ యగుచు 
సాలసి తూగాడుచున్న య న్నెలంతేం జూచి 
లలితవమగు నిందు కాంతశిలావితర్జి 

నొనరు కిసలయశ య్య పై నునిచిరంత. 


సూర్యా స్తమయవర్షనము 
వనధిలుళఠ_త్తిరంగముల (వాలుటకున్‌ 'వెజపగ్గలించినన్‌ 
దనదు మయూఖవార మొకదారిం. జనన్‌ బెడ న మేనంచా 


ర్కొ-నిన వవర్ష వృత్తికి మజుంగుగ శోణపటంబు దా వహీం 
చినగతి ర_క్షదీ ప్పి బొలిచెన్‌ రవి పశ్చిమ శె ఒసంగతికా* 


చరమా।డి తటనట చృబరార్భుకులు చిమ్ము 
చిచ్చుర కొమ్ముల జిగి యనంగ 
హరు లబ్దిసౌరమి మల్గాడు కుంకెనకుం దో 
డృడవచ్చు ఖగవిభుపభ యనంగ 
దళితమం దేహకంధర నుద్దమించి మి 
న్నరసిన శోణితద్యుతు లనంగ 
నినుంబాసి వగచు పద్నినుల (కేగన్ను ల 
మితిమించు శోణదీధితులనంగ 


ili 


118 


114 


115 


116 


117 


112 
కే న, 


కం. 


తే గ్‌, 


చ౦ం 


చం 


తృతీయా శ్వాసము 


రవిరథావ[క చకచం[కమణ జనిత 
రవసముది కృ కోపనిర్యద్భుజంగ 
బహుఫణారత్న భవకాంతి పటలమన(గ 
సాద బంట న లు దన. 


వదిశలను రవిసింహాము 

(వోందిస్‌ బరికించి పినపగ్యగుంకినం గని న 
మోదంబున బొంగి తమో 
"వేదండ(ేణి గుహూలువెడలె౯ బెలుచ౯ా, 


(ప్రమదంబంది తమి[సయోమీదలక్యవాత మ్మలన్‌ మెచ్చి దం 
వ్రీ)మహీమో దుల (బోంది చేసి గజరాజిన్‌ గాొంగ్నిటఆ జీర్సి కొ 
కషుయూరీగ ళకోకి”' ములకు సాంగత్యము వాటించి గ 
రమణం చెన్‌ బక శంఖహాంనహారి క టు. 


జారచోరుల ర్మాత్మిపచార మెణి(గి 
ఫఘూక ఫల్లునికాదు లాగుణము గాంచె 
జాతి వేజయ్యు మనుజ భాహణము లెట్‌ 
శారికలు మాటుపలుకుట సాకశ్సి గాడి ! 


వసుధ విహరించు రాతిదేవతికు. |బితి 
నత్కృతియొనర్చ. దంచి దిక్సతులు వేడ్క c 
దనర బహువుష్పములు మేన నునిచినట్లు 
దివి బహుగహతారకల్‌ తేజరిల్లె, 


ఇను౯ డతిర_క్తీ మున్ను దనునేర్పడ! జెంది యతికమించి వం 

చన నపరాశఇహాడి మది చంచలతం జనంజూచి (పాల్రీశాం 

గన నగిన౯ా రదద్యుతులు (గమ్మిసకై వడిం 'దేజరిళ్లెం గా 

ర్కొటను పెనుంజీ:కటుల్‌ విరియ గొంత సుధాకరదీ ప్తి ళూర్పున౯ా 


వారుసిగబొందు పద్మనిచయమ్మునకే _ల్రినమచ్చుమందు మే 
లరసిఘటించు కల్యలకు నప్బినవిందు పయఃపయోధిఫు 


118 


119 


120 


121 


129 


128 


తే, గీ. 


చం 


తె, గీ, 


కులశేఖర మహీపాల చరి తే 18 


మ్క_రమూలు పుష్క_రంబెనయః గాంచినకందు జగమ్ముమెచ్చం జం 
దరు డుదయించె కేటిచెలి తోడుగ దూజువుకొండ ఖొవ్చ్పున౯ా, 124 


కల శావిసుతు తనుగ్లాని పోంగడుగు-వో 
ధరకుడిగ్గిన సుధాధారలనలో 
శళిరథోద్ధతిం బూర్యశే లద్రుమంబులు 
సుడియ వీడిన విరిసోనలనంగగ 
పతింజూచి రోహీణీ పభృతు లుబ్బునచాల్స 
కొలంకులంటని పహోరగుళికలనంగ 
రాజు తామసనగర రాహిత్య మునరింప( 
బేర్మి (జూపిన వెండి బెత్తులన 


హార జటా పేటి విధునఖ్య వువమురళం దొలుత 

నాకసమ్మున నిపుడబ్బెననుచు గంగ 

పొంగం జదలేటి నవ ఫేనఫ్రుంజ మన 

జం[దిక లు వాలె ధాటి ని స్తందగతిని. 125 


పనవుచుజక్క-వల్‌ జతల బాసి చరించె చకోరకమ్ము క 

మ్మృని కడిగాంచె పంకజనమాజమొగి౯ ముకుళించే పాంథభం 

జనపరుడై మరుండుశ రచాపము లోరిధరించె( బిండిచ 

ల్రీనగతి వెన్నెలల్‌ కొజంత లేక జగమ్ముల నిండియుండగన్‌, 126 


అ శేందునిభలలాటాంతరమ్మునదిద్ది 
తీర్చిన కస్తూరితిలక మనంగ 
జిలుగుబంగరు శాలు జిగింజిందు మాలి పె 6 

వీకిలికుచ్చు లదండ పెంవుంజూప 
నరనచందనచర్చ సమకొన్న యురమున 

విరిగాంచు ముతొాలనరులు గదల 
సారిది నెన్న డుమున. జుట్టినధట్ట చ 

ఆంగు లిర్యంక లఅలరంగు6 జూప 


శూారి-కాకోకిలాలీవుయూరభటులు 
దండ నేతేర నిషుకోదండకుసువు 


15 


114 తృతీయా శ్వాసము 


కాండములు బూని శుకతురంగంబు నెక్కి 
విరహీమృగముల వేంటటాడవెడలె మరుడు. 127 


నే, గీ 


మలయపవనమ్నుణాయ వెన్నెలలుగాయ 
భృంగనంఘమ్ము రొదసేయం. వికవంగణూయ 
తుంటవిలుదంట (కొవ్విరితూ.ఫు లేయ 


నియ సుమశయ్య. గనుముయ్య( జాలదయ్యె, 128 
మన్మధాద్యుపాలంభము 
వ, ఇట్లయ్యింతి మదన తాపమునం బొరలుచు నఖులంజూచి, 129 


మః  మునుభర్లుండు లలాటకీలల మళఠున్‌ బోశకార్సియున్‌ గమ్మరన్‌ 
దనకు జాలినయంత భికుమిడ రీతనంగులం చల్క_ నం 
గనలం జంపుటశె యనంగునకు సంగ ేణిం గల్పించి పం 
పెనా! కాచేని ధనుస్సుమా న్ర్రచయ మేశేత౯ా విడంబిం చెడుల. 180 
వ. అని పర్మిశాంతిం ఒల్కి_న. 181 
కంం నీలాలకజాల గుణా 
వాల మహీపాలబహాల వగెటి(గి నఖుల్‌ 
దూలుచు ఎ_ల్యేనిధానము 
లోలిం గావింప నప్పుడొకనఖ పలి కెలా, 182 
సీ. మలయానిలాహతాకులమైన చెలిమేనం 
జందనసలిలమ్ము చల్ల వలదు 
కుముదబాంధవ రుచికుభితమా నురమున 
ఘనసార శేణువుల్‌ (గ మ్మావలదు 
రతీరాజతాప లోహితములై తగున్నేత 
ముల. బద్భప(త్రముల్‌ మొనుపవలదు 
నర పిక స్వరభీతిం బొరలు వోంబజఫ్రున. 
జూతపల్ల వములు చవొనుపవలదు 
తజ్జనిత్యమ్ము తన్నామధారణమ్ము 
తచ్చరత్వమ్ము తల్చి/యత్యమ్ము నెటి(గి 
చీయు శిశిరోపచారముల్‌ ఇెలికిందగస నె 
పగజకూరిమి”లవారు పగజకారశె ! 188 


శే, గ 


కులశేఖర మహీపాల చర్మిత 115 


వ ఇ _ల్తెజంగున నక్రేతివ మనస్తావమ్మునకు నుత్తలంపడు చి _త్తమ్ము 
లతో దరుణకిరణ_పషారవిజృంభితుండగు సుధాకరుంజూచి సరోమవభాషణమ్ముుల 
నిట్లనిరి, 184 


సీ, అతివేలగుణగణోన్నతుండై న శంకరు 
శిరమ్ముదొక్కి.న దుష్ట చేని తమ్ము 
తొలుత దివ్యుల కాత్మక ళలు దానమునంగి 
(కమ్బుజంగై కొన్న కలహము 
నతులవిద్యా(పదుండగు చేవతాచార్యు 
నిల్లాలి. గవసిన హీనవృ త్తి 
సనీనామముధరించి నెమ్మి వాటించిన 
శిలల సీరుగంజేయు చెట్టతనము 
తే, గీ. కాని పనులిన్ని (టికి దలకట్టు తోడం 
బుట్టువున్న కయిల్ల రకటుకొనుట 
మానినీముణి నేచక మూనంగలవె! 
కలుషమూలమ్ము సఏదారి కమల వైరి 185 


కీ వాంసాదిఖగముల కానందమొనరించి 
శోకమి చ్చెదు చక్రవాకములకు 
కుముదముఖ్య(పసూనములకు సిరులిచ్చి 
కుందొనం గదు పద్భబృందములకు 
బహు శె లపం క్షులసె నింపువాటించి 
కరవు చెచ్చిత విందుకాంతములళు 
యువతీజనమ్ముల నుల్ల సిలంగం జేసి 
వెత లేర్చజించెదు విరహిణులకు 
తే గీ, పతపా లేచ్చ నీకిట్లు (ప్రాప్తమైన 
కళలకును బతపాతనంగతి పొనం7” 
రాజవే ! నీవు ధరణిగారణగుణములు 
కార్యగుణముల కారంభకములుగా నె ! 186 


116 తృతీయా శ్వానము 


చం, అమృతము కాలకూటము సుభాంబుధియందు జసించె నట్టిచం 
దమున నె నీవునుం బొడమినాండవు నీకు హలాహలస్వభా 
వము దిరమయ్యె నయ్యమృత వై ఖరి యించుకలేదు భామినీ 
శ్రమకృతకల్శవం బొకటి చాలదె నిన్ను. గృశాంసుసెేయంగన్‌ , 187 


ఉ, రోహిణి మున్నుగా సతులు రూఢినొనర్చిన స్మువతమ్ములన్‌ 
రాహుముఖమ్మునన్‌ వెడలిరాగలి౫౯ విరహాంగ నౌజన 
(దోహూము నిన్ను నబ్లింబడదోయ దె ! మేను కృశంపకు న్నె |! యో 
సాహనవృ త్తి మానుమిది సౌఖ్యకరంబగునే సుధాకరా! 188 


సీ. రాజవై నినుగన్న రత్నాకరము నేయ 
బడబాగ్ని నుడుపని 'వెడంగుదనము 
డాయ(జీజీన మాాత్రదాయవకై వడి భర్లు 
తలకెక్కి_ నిలిచిన తులువతనము 
చిబు'లేటింగాని చేలజెంగ లిం దిననీక 
వినువీధి నడ్డ పెట్టిన భనమ్ము 
విత తవిద్యాసమన్వితుం జేయు నాచార్యు 
సీమంతినీమణి. జెందునఘము 
(కందుకొను నీకు బహుళపతత్షయ ప 
నకి వాటించి విదలింపంజాల వమృత 
కిరణభర ణమ్ము ఛభవదీయశ రణమగుట, 
% xXx వ 189 


తే, గీ 


మః గగనమ్మెక్క-టి నెక్కి. రాతిరిపగల్‌ గావింపం డాపంబునకా 
మగువల్‌ కుయ్యిడ ధఛాతసనీదుకళి ల౯ మార్చి౯ సుధావా_ప్లిచే 
నెగవారం డిగవారం. గొంతకుశలం బీలీలం బూర్తుండ వె 
జగతి౯ ఆజాలయిన౯ గరం చెదవు మాశక్యమ్మై శై వాతృకా | 140 


చం కల(గక బాడబంబు నిజగర్భమునందిడుకొన్న తోయథి౯ 
గభగళం బొంగగా. గముచుకాకల గొన్నమవై హళావాళి౯ 
హలపహల మజ్బణంచు హరు నౌాదల నెక్కి మహావిషంబవె 
చెలకొను నీకు నివ్యిరహిణీవధ దుష్కరమా ! కళానిధీ ! 141 


కం, 


లే షం 


కులశేఖర వుహీపాల చరిత 


తమ్ములచేన( చెక్కి_గారుతల్ప సుఖ మున బొొకి_ యాతి కాం 
తమ్ముల సీంటటగదొకి- జడదారి శిర నున నెక్కి పాంథజా 
తమ్ములమిోా(ద నిక్కి శణదావిహృతిం బుయిలోటదక్కి_ చి 
_త్తీమ్ముల నుక్కి-వుండనక తజ్జులుదూటిన విక్కె. చే! శశీ! 


వారి చేక్షణ లి త్తెజంగున 

నరసీరుహూవెరి దూరి సఖవెత గని ని 
ర 

షు రుణాతుం డనుచుగమ్మంి 

మరు నుద్దేశించి కువితవూానన లగసచు౯, 


మదన ! తురఠగమా శుకము ! మంగళకాహళవమూ మయూగము |! 
న్మదకరిబ్బందమా పికసమాజము ! చందనమిోరులా ఫ్లుళా |! 
(పదరములా సువుమ్ముులు ! శరాననమైతవమా ! మృదుత్వసం 
పద లిటుగ లబ్రయు౯ సతుల పాలిటి బూతవువె తి వక్క_టా | 


మధుపసంపదగుణ। పధితుండవగు నీకు 
నరనధర్మ్మ గ్గ హో త్చాహ మేల | 
జడచారసాహ్నలతు ఇశాలివగు కక 
సన్మార్లవిహరణ| శాంతి యేల |! 
రజసీచరత్వదాక్టన్యమ్ముగల నీకు 
మాధవా(శే యణసంబంధ మేల ! 
కృత పది నీ చయాహితవృ_ల్లివగు నీకు 
శుక వచఃపరిచయాత్సుక్య మేల 
బాలికాచిత్త దుస్సహోభీల కీలి 
కీల జాలోపమోదగ కిళి నలుప 
శరములేను ధరించె దుత్పాహమెనంగ 
శ రమెటుంగవు దుశ్చారి శంబరారి ! 


అనుపవు సౌర భమ్మున సుమాళి జగల్సి)య మాచరించి సే 
ర్చిన సుమనోభిధానమునం జెన్నుదలిర్న సగంధవృ త్తి న 
య్యన భవదీయసాధనము లై కుసుమాహగయ మంది డిందె దు 
రననవావాన మ్య్యాకీియంబొనంగిన వన్నెయువాసి (గుంగే | 


117 


142 


148 


144 


145 


146 


క్ట 


తే, గీ 


కం 


తృతీయా శ్వాసము 


నల్ల వశీ నోటుపజుప' జూవెవవేని. 
బల ల్లవ క్రీ నోటుపబుప తేమె! 
నల్లీలకాంతమ్ము మటల చేసెద వేని 
మల్టీలశాంతమ్మె మనుపలేమె ! 
యబ్దమ్ము చేబూని యరమ(జూ చెద వేని 
వదనాబరోచుల(' బొదువలేమె ! 
కువలయంబని యీము దివుర చేసెదవేని 
కువలయంబని మేము డివురలేమె 


నీవశ్లోకముగొాని యుగ నియతి. బూన 
నన శ్లోకము గొనథాటి జరప లేమె 
మార్లణములిట్లు వమై సన మార్లణములు 
పరిహాసింతురు నినుజూచి పంచభాణ ! 


"తాలిమి చూణ(బోవ( బరితాపను/సా ర్చెదు మాననమ్మునన్‌ 
కాలిశుం జేనియున్‌ దనదుపట్లు దహించునె ! నిన్ను దూజుగా 
నేల భవచ్చరీర మొగి సీశుని మిక్కి_లికంటిమంటచేC 
(గాలకకాలుటన్‌ గొఅవికై వడి వేడిమి సూపళకుండునే ! 


ఫఘోరంబగు కుసువముశ రా 

సారమ్మున( గప్పి ఛే ర్యసారముదప్పన్‌ 
బోరుడుగ వక్క_టకటా | 
మారు(డవయ్యెదవ్‌ొ మాకుమారు(డవయ్యున్‌' 


మానిని ఫాలవిలోచనలోచనరోచుల భన్నమయంభై మేనాకటన్‌ 


సోలక్యాలక గాలివిశాచము చొఫ్పునగుప్పునం గొందలిరుం 

గోలల గోలల నేయుచు డాయుచు. గోలుమనంగి యెనంగెడు నీ 

నీలము జలము గాంచిన [పాంచులు వెటని తిటరె భావభవా |! 
లు ల 


అనుచునాకళ ట మోనేేతనుని రోష. 
భాషణముల నిరసించి భయదలీల 
నెమ్మి నతెంచు దశకి ణానిలము దలంచి 
భోయజాశ్న్షులు నిందింపందొడంగి రఫుడు. 


147 


148 


149 


161 


కులశేఖర మహీపాల చరీ[త 


శా, రాణం గందషప్రగుబ్బలిం బొడమి సార[గాహీవై నారన 
(కణిన్‌ సౌరభ శై త్యనంపదల నాశ్తేవించి లోకుల్‌ జగ 
'త్పా/ణుండంచు వచింతు ర _ల్తెజంగు తథ్యం బై నం బాంధాంగనా 
పౌణంబుల్‌ గొన నెట్టు లోర్సి తివి దుష్పా్రారంభ ! మంచానిలా |! 


చు, అహితవార్ల్షన మాచరించి మలయాఖ్యమోముుధ శేంద్రమ్మునన్‌ 
జహుభోగి (పక టస్ఫృటా మణిరుచి పాగల్భ రముల్‌ మాని దు 
స్స హదంష్లా)విషవహ్ని (బూని విర హా ఫాంతాంగ నాంగ వ్యధా 
నహబుద్ధిం జను దెం చెదింత కుటిలత్యం బేల మండానిలా ! 


& [(పాణపదంబటంచు నిను భావమునన్‌ గణుతింపుచుండుదున్‌ 
(ఘాణసుఖమ్ముు సేయుమికం గ స్తురిరంగని మేనితావిచే 
నేణము నెక్కి. పొమ్మచటి కీక్షణమ్యాత్రనె ౧మ్ము [క్రమ్ముజన్‌ 
బాణియుగమ్ముసాచి నిను (వార్ధన చే సెద మారుతార్భశకా ! 


చం, అకలుపజీవనమ్మున మహాసంసుల్‌ దనరార దూజెదో | 
వికలముఖంబుగాగ నడవిన్‌ సుమన స్తతి గంటందోచెదో ! 
(పకటరజోవీకానమున భాసిము కొమ్మల గాంగిలించెదో ! 
ఆకటకటా మహా త్రిరుల కాకులపాటొద వెన్‌ నమిరణా ! 


ఈ. (కూరభుజంగచంగములు కోటలు జీరలు వాణి(జీణిగా( 
బారుష మేది కాలునిలుపన్‌ ధృతిమాలి విరాలి జాలిపొం 
గారం గలంగుచున్న యబలాళిం. గరంచి మహాబలుండన౯ 
"బేరును 'బెంపుగాంచుటిది పెంటితనమ్ముసుమో నమిారణా ! 


119 


158 


154 


155 


156 


వ, అని యి_త్తేజంగున నిందుకందరసమందపవనుల నిందించి తత్సరిసర 


వర్తులగు మరాళ చంచరీకశుకకోకిలమ్ముల నుదైశించి యిట్లనిరి, 


సీ కలుమీంచి వినముగక్క-కు రాజహంనంబ 
మలినమ్ముగాదె సీమోానసన్ముు 
కొదుకుపల్కు_ల6 బండుగొజుకకు కీరంబ |! 
యేవగించిన దీజ దీఫలమ్ము 


157 


190 


తే, గీ 


కతి, 


కం 


తృతీయాశ్వాసము 


పొనమ_త్తత నెదుర్ప(గ రాకు మధుపంబ 
శెలియజాలవు నీదు చేహబలము 

పంచమస్ఫూర్తి రి గారించ నేల వికంబ 
పలుగాకులకు 6 -జీటపడుకులంబు 


. చేల నడవడి దప్పుదు శేల మొగము 


గంటు మానుదు శేల మొ కాజులరవ 
చేల క న్నెజంచేయరు మేలు మేల్సి 
జాతులకు బక్‌ పాత మెచ్చట (థువంబు, 


వ. అని యుపాలంభంబు సేయు నవసరమ్మున, 


ధరణిపతికన్య విరహసంతాపభ రము 
నుది నహింపక నె న్నెలవుడువు సాచ్చు 

తనువు దొరగెిద ననుచు నుదతివపహాంప 
వలదు సాహననునచు నె చ్చెలులుగదిసి, 


పొదివికొని యూజడింపుచు 

మదవతు లారాజక S$ వముజల.దిగిచి చె 

మది కుసుపువ య జేర్సిన 

మదనాశుగ "తాపత ప్త ప మానసయ: యన్‌ * 

వ్యాకోవాంబుజలోచనల్‌ పొదివి యాశ్యాసించుపల్ము_ల్‌ మనో 

చెకల నము నొ కింత మాన్చుతజి దుర్యార స్ఫురచ్చంద్రికల్‌ 
పె కొన్నన్‌ వెత న శుతోయకణమనుల్‌ రాలం గళంబెత్తి తా 

శోకిం చెన్‌ గలకంఠి వోకిలరవస్ఫూ ర్తి౯ విడంవించుచు౯. 


వికలముతి సెద్దియును దో 

చక వగచుచు. జూచుచున్న జలజాకుల యం 
దొక నీలవేణి యన(జను 

ముకురానన పక్క జెలియసోాము నిమురుచున్‌ * 


అకటా ! రూపగు.* ప్రభానరుచిర వ్యాపారయోగమ్ములన్‌ 
బక టింపందగు రా జకన్యక వికన్‌ గ న్నీరుమున్నీ రు చ్చీ 


160 


161 


162 


168 


164 


165 


ఆం. 


కరి, 


కులశేఖర మహీపాల చరిత 12] 


యకు సీనాయకు రంగనాయకుసి నెయ్యంభాణ( దో శ్రర వు 
త్సుకరాలాపము లోసు సిదువుడి నెత్సుక్యమ్ముు వాటింపుమోా ! 166 


పహారిణశా బేకుణ ! హంనమయూూాథూ 
ర్లకల నీకూర్పు న ర్భ్వకుల( జేతు 
మధురోన్మి ! భయకంద మందవమూరుత రతి 
ధను సీ విహిత బవాంధవులం జేతు 
వనిత ! కోకిలనుధ్నువతె ముఖ[కూరవృ 
త్రముల నీ గాయళో త్రముల జేతు 
కాంత ! నంతాపదువ్కు_ర చంగ[దికా పేటి 
కల నీదుకడం జేటికలుగంజేతు 
నతివ మునుసికుం బగవార దై నవారిం 
జెలిమి నీకింక ఛృత్యులం కేయుదాన 
గంగవిభు నిన్ను గూర్చు తేజం గాన ర్రు 
వగవవలదమ్ము యేనుగలుగ శుభాంగి ! 167 


చెలియ మనోవ్యథన్‌ వెతల జెందంగ నేటికి నన్నుమున్ను బెం 

పలర౧గ నేలినట్టి బుణమంతెయు. దీర్చెద రంగభ గతో 

నలవడ నీరు సచ్చురితమంతయు. బీర్కొ.వి తోడితెమ్తు నీ 

శెలమి ఘుటింగు నుజ్జనకో(డిచ్చి న ఖల” విద్య సెంపునక. 168 


అసిన నీలవేణి యంబుజమ్మువు పాణి 

మోహసాగరమున మ.సి'గియున్న 

నన్ను నుద్ధరింప నావ వీవెతిపి 

పొమ్ము గింగభ - పుగమునకును. 169 


అని కాంగిలించికొని పొ 

మ్మనుపమగతి సీవువచ్చునంతకు ని-వ్చో 

ట నె నిలిచియుండువారము 

ఘునవిగహు తోడి తెన్ను గమలదళాక్నీ | 170 
16 


19 తృతీయా శ్యానము 


వ, అని యిట్లు సముచితసక్కారమ్ములం బితుమ్ము నెరసి మణీయు 
నయ్యింతింజూచి నీల వేణి ! మనోభవపాణివిన ప మ్బులగు బాణ వేణికల మునుగంజాల 
పొమ్ము చక్రపాణి నభి ముఖుంజేయుమసని యాజ్లావించిన నయ్యింతి విత్సద_త్తంబగు 
ఏిద్యావిశేషమ్ము నవలంవించి నభంణునశెగసి చనందొడం” నతనక్క_డ. 17 


శీ రంగపరి విరా? 


చం.  ఎలమి మరుండు రంగవిభుందెంతయు రాజసుతళ౯ా గురించి నం 
చలితమనస్కు- డె బకగి నయ్యన నెయ్య(వు'దియ్యవింట నే 
ర్పలరంగం బూని సూనవిశిఖావళి పై రగించు నంతకుం 
దొలుత ఏపాండుపషతరుచి గోచి మురాాతగు నెమ్మొగమ్మ్శునన్‌ , 12 


తే న మును న్యపాత్నజ Ga వినినయ పుడ 
నెత్‌ మనులిడు జగద స) నుణ శ్ర మం 
దట'గి ప నెలనుసేయ 
నంగ సిక్‌! న్‌్‌ యువతీ పై ( 'జెలంగలిం చె, 178 


క్ర౧ ఇప్య్‌ధమున 'రాజాత్మజ 
వవంల నుండియును దనదు దండ నిలిచిన 
ఫ్రా ప్యళల నోంచిన మది 
నవ్విభునకి షిగ వాభాం ము లమ యెన్‌, 174 


వ మంధాదిబటూని యంబగవిఫం జనుమేటి 
వీఎహ భారముదాల్ప వెచుచుండ 
అ. బ్బ ్రథివి-బేల్చినదిట్ర 
హోబి వెడల నంజేహమంాదె 
శ్‌నుక Baek (మింగిన మహాద్యుతి శాలి 
దుక! రగుముదతక నులిశె 
నక లదివ్యా స్త్ర తేజము లణం చెడుజోదు 
నానరు పూ-దూ.పఫుఐ నోటువడియె 


చటుల శోరీన నహన ఫఘోపషము కోర్సు 
రార కోకిలధ్వనికి నోర్చె 


తె, గీ 


ఉం 


చం, 


G. 


కులశేఖర మహీపాల చరిత్ర 


హ! యెటువంటి ఘనులకున న నొక్క 
కాలమున గొన్నిపింతలు గలుగకు న్నెః 


128 


175 


వ, ఇల్లు సిళావథూ సుధురాధర రనమ్ము [అ ను_త్తిలపడు చిత్తము 
నిలుపనోపక  ఫలప్రసూనకినలయాభి రామంబగు నిజారామంబునం _బొద్దుగడపం 
దలంచి రంగవల భుండు విహుగపుంగవస్క_౦ధంబున నిజక రాగంబవలంపించి యతం 
డొక్క_రుండు re మందగమనంబునం జని సుమనోమనో హూరంబులగు 
నచేకానోక హంబుల నవలోకింపుచు సంచరించుచో నొక్కొ_యెడ రంగపతి విహగం 
పతితో నిట్లనియె. 


నాకు నెజణుంగ6 జెప్పువుదె నాలుక లె ల్లెడ( గానువించె ద 
ర్వికర వై రి! యంచు హరి విస్మయ నుంద నతండువత్కె_ శో 
భాకరమైన పల్ల వచయంబిది చూడు మఠోక మన్న, న 
సోకవియోగిచి త్త తమున కోకము సేయు నశ్లోకమయ్యె నే ! 


రజ మెగంజల్లి వేడిమి భంంవిడి పాతకు-ల వియోగికిన్‌ 
గజిబిజి సేయు దీని నెజుంగం జెప్రమయ్య సుపర్ణ ! నావుడున్‌ 
భుజగ విరోధి మ ననూనసుమ్మవ్రజ నారభంటబునన్‌ 
[అజ నలరించు కేతకులు పాతకులే ! జగ బేకనాయకా ! 


ఆతత పాంథశ్రోణితమయమాకృతు లేర్పడియున్న భూతినం 
ఘాతము నిల్పె. గపెదుటం గన్లిను మోవన సీకు నిజ్జ్ఞగ 
ద్యా/తమునందు భా. కం ౮ |! యివి నూత్నపల్ల వ 
పోతములై న భూతములు బూతములే నవపద్మలోచనా ! | 


ఉత్చాహ, ఉల్లలద్భ హుస్సులింగ క్రో గలీల తేర్పడన్‌ 


గోళువాణ నార! వహ్ని కీల “'పెంపనకొా బతి 
దగ భురిడు పల్కె_మిచ ద్చువచ్చు కోరక మ్ములళా 
ఫుల్ల నల్లి కామతల్లి పుష్పవల్లి కేశవా ! 


176 


177 


1/8 


179 


180 


వ. _ఇవి్యధంబునం బల్ల వఫలకుసుమ విసరభారోడారంబులిగ భూరుహాంబు 
లం'ేరి ప్రకటించు శుక శేకికోకిలాలాపమ్ముల వలనను గమల సారభవిలసితంబై చను 


124 తృతీయా శ్వాసము 


'బెంచుమలయానసిలమ్మువల ను బచ్చసియుతుండడరించు. విరిగులుకులవలననం బోడ 
మినయలజడికి నాలుసిబపంజాలకి దియశుచున్న యన్న లువతెం డిన్‌ కోడాక 
యొక్క యెడం గుసుమితలవంగలతా వేస్టితమ్ములును బుప్బీతె మల్లి కావి తానవిలసి 
తమ్ముబునగు సికఘుంజనిచయంబుల మంజులంబగు మధ్య దేశంబున శోభిల్లు తరుణ 
చూతనీతలవాా యం గన పట్టియున్న చం దకాంతశిలావిరచితంబగు నితర్ది కోపరి 
భాగమున? బణి-చిన పల్ల నశ య్యం జేర్చి ఖగేందుంశు నిజ గరుదంచలంబుల 
నాయాసనంబెడిల విసరుచు నిట్ల వియెః 181 


నే, గీ, శుక మెటుంగనిఫలములు ఏకమునోటి 
గీటు లందనిచివురుణు తేటి లేన 
లానంగానని కుసువుముల్‌ హాంనగరుల' 
జెదరని నరోరుహాములు 'దెచ్చెద మహాత్మ | 182 


కం అనుటయు రంగవిభుం డి 
ట్లను షత్రరథావతంన ! యలప్పుడె చె 
ప్పనె కుల శేఖరభూవర 
తనయాసంభోగ వాంఛ దలహొ నె ననుచు౯ి, 


కొం. మదికి నదీ పల్యలంబై 
నదియె ముస్నీటి తెజంగున౯ా బెం యు 
న్నది మోాహారసనము నేనా 
సుదతిన్‌ వగియించు తెజటు జొప్పడదనఫఘా |! 184 


pe 


ఆయింతికెమ్మోసి యమృతసూానిన( జి 
సవుధిక ఫలరసాస్యాద మేల 
నామానినీవుణి మోముమూర్కొ_న జాలు 
క్‌ మనీయపద్మ సాగ ంధ్య మేల 
నాబోటి నును జెక్కు లంటంగల్లిన( జాబు 
పల్ల వాలంబన (భాంతిమేల 
నావేమః: గొంగిట నలవరించినం బాటు 
తనుఫ్రుష్పవమాలిక దాల్చ నేల 


కులశేఖర మహీపాల చరిత్ర 195 


తేన, యేల నిభములు తురగంబులేల హేను 
రిచితరథ మేం రత్నహా్శ నమ్ము లే” 
నేల నన నేల నీాళావనూలలావు 
7 కొసయెనేసి సిస్ని యు? గలుగవలయు, 185 


చం, అసిసు ఖి గేం దు'డిట్లసియె నక్క-ట దేనరవాగ లానతి 
చ్చినపని పకాళించాల్చి కుల 3ఖరభూ వరు. డాత్ముకన్య' నో 
ఉొొని ఛనదీయనన్నిధికి గాబ్బునం జ యం 
తనె కుశలముగ లైడు వృధా విరహ్మాశమ మంద నేటికిన్‌ , 186 


తెగ, అనిన లశ్లీ గ్రశ్వ్యరుండు ఖగాధి నాథు. 
బలిశె వనుమన్న మున్ను నేభావవీధి( 
డెలిసియుండంగ నంకిలిగలిగ నాకటి 
యదియు వినువింతు నీకు జయం చెనంగ, 187 


కం వయునతివైన శస్త్ర 
(పాయం౦బగు హృదయ మింది రాదేవి నప 
త్నీ యోగమున కోర్యదొ 


కో యని'వెజు. బెండి యూ కుండితి ననఘా ! 158 
వ, అనసిపలికిన వెన వేయుండిటవియి, 189 
0 ౧ 


శా, (గ్రీభానీళలు మున్‌ సపత్నులగుచున్‌ సేవింపశే! నిన్ను నీ 
భాభామామణి డా వరించుటకు లీలన్‌ _రాజక న్యాకృతిన్‌ 
శోభి లైన్‌ వెస నిండిరారమణి మెచ్చుంగాక సంపద నో 
లాభమ్ముల్‌ గృపసేయు చేవికి మనోల్లానమ్ము గాకుండునే | 190 


వ అనుటయు ఖగవల్లభువచనమ్ములకుం గలంకబేణిన మనమ్బుతో 
వికసితముఖుండై మధుసూదనుండిట్లని యె, 191 


కం, పతగేం[ద ! సీసఖిత్యేము 
క్‌తనం జితమయ్యె హృదయగతనసంశయ వు 


126 


కం, 


all 


క్‌౦ 


ఉం 


తృతీయా శా సము 


య్యలతినం బరిణయ మగు నం 

X88 (బయశత్నమ్ము సేయ గానలయు సిఃకన్‌, 
వ. అని పల్కు నవసరమ్మున, 

నృృపక న్య మున్ను పనిచిన 

యుపకారిణి గగనవీథి నాగి నేగుచు రం 
గపతిం గనుబుణాకొ ! యీ 

చెపమున భావీ.౦0పనగు న నేకజనులలోన్‌, 


ఆరమణీవతంనమున కాత్మహితమ్ముగం 'బెక్కు. పేలితిన్‌ 
దూరవివార మిరిచుకయుందోంచక రంగవిభుండు వేడగా దే 
-వేరులం గూడియుండు తిరువీధుల నేగడు వేళ చితవి 
ద్యారతు లేగుదెంతురు రహన్యప చోర చనల్‌ ఘటించు నే ! 


అని వితర్కి_ంచువేళ నల్లదియె విరుల 

తోట యచ్చోట ఖగరాజుతోడ రంగ 
నాయకుండు నంచరించుచున్నా*డు సీల 
"వేణి ! పొమ్మంచు నశరీరవాణి పలి కె. 


ఆపలుకుల్‌ మునమ్మునకు నచ్చెరుపాటు ఘటింప నభవీ 

వీపథ ముజ్జగించి జగతిస్థలికిన్‌ వెసడిగి వార్చి ర్ట 

న్యాపతి సంచరించు తెజుంగారసి నిల్క_డనేళిగాని నే 
పృథిపిశిప్రు,తి + వ న్‌ ఆ 

నాపృథిఏిశిఫ్రుతి చరితామృతిమున్‌ జవిచూప నెట్లగున్‌ 


వ, అని తలంచుచు, 


అంతట నొకయీోారమున 
నంతరి తలీల. దాల్చి హో! సీళానీ 
యట్‌ 
మంతిని యనికూర్చున్న ము 
రాంతకు పలుకాలశించి యతివ మనమునన్‌, 


ఎక్క-డివింత భూపసుత నెన్నడుదూ చె (భ్రమంబుజెందె ! సీ 
చక్క-_నిసామికిం జెలీయ చక్క దనము మదిం ఘటింప న 


192 
198 


194 


195 


196 


197 


198 


199 


కం, 


కులశేఖర పుహీపొల చరిత 127 


ల్రివ్క_లనుండి (కుమ్మణు సుధీ నుణు లెవ్యరుపూనిరొకొ. నే 
(మొక్కి... యెజుంగ. జెప్పుటక్‌ మున్నె యెజుంగ గనయ్యె నయ్యుకున్‌ , 200 


అనుచు భయనం[భమంబులు 

దనమది మువ్పీరిగొనంగ6 దరుణీమణి య 

లన నడుగులిడుచుం జనియెన్‌ 

వినయాన్వితయగుచు రొింగవిభు కున్న డకున్‌ , 201 


చే, గీ. నచ్చుచున్నట్లి విరిభోడివలను సూచి 


భూపకన్నక హృదయసం తాప ముడుప. 
దలచి యేతెంచు నఖయాట దసదుదిన్య 
చిత్తమున గోచరించె లశ్రీగవిభునకు, 202 


పరిపూగ చందదబీబవు నందు నెరసులె 

న్నలంజూచు సుఠందరాననముా వాని 
నరబుల సత్సెరోజద ళమ్ము ల హాసించు 

C౧ 

వివులవిశాలనేతములవాని 
కమునీయపద్ద రాగ మణిద్యుతుల మిగ్మచి 

రాణించు సరసాధరమ్ము వాని 
భూగికుంజగకరస్ఫూ_ర్థినోడించు న 

త్యున్నతదిర్గ బాహువులవాని 
చెన్నెనలస చిన్ని నగ వులు 'నెన్నెలలకు 
నన్న లునుదమ్ములును "చేయునటివాని 

లు 

రమ్యమగం శయ్య'గూర్చున్న రంగ విభుని 
గాంచె. బూబోడి కన్ను లక అవుదీలు, 203 


కని భయకొతుకమ్ము లెనగన్‌ వెన1గమ్మిన నమ్ము దాశ్రువుల్‌ 
కనుగవనిండం బర్వితొనుకి స్‌ గొలుకుల్‌ నిలుపోపలేమి6 జ 

య్య” నునుజెక్కులం బెేయ నంగకముల్‌ ఫులకింప రంగభా 

ముని చరణాంబుజమ్ములకు మొక్కె_ నరోజద శాక్షి _గక్కునన్‌ , 204 


128 తృతీయా శాానను 


కం, (మెక్కి. నిలిచి యాశ్చోవుని 
'వెళ్క.సమగు చేజమునకు నెజనుగు పదిలో 
(సుక్కి- తలవాంచి పలుకసి 
యకో్క్క-మలి 'తెజంగెజంగి హరి యిట్లనియెన్‌ , 205 


డ్‌, ఎందు వసించుదానవిట కీగతి రాంబనియీమి కుందమా 
కందమధూక చంపక వికన్భ ౦ వానన విందుగోరి నీ 
విందు. జరించెదొక్కొ. ! మట్‌ బుంకొొక కార్యభరమ్ముపూని ౦౫ 
చందమున న్నెలంగెదవొ చగ్భద్రముఖీ ! భయమంద నేటికిన్‌ 206 


తె. గీ. అనుచు రంగేశు. డానతిచ్చిన మృగాక్షి 
ముదము నంధిల్ల గరములుమోడ్చి పలికె 
సద్దుణాధాన | సాధురతణపివాం | 
కరార్చిందళుకా త్త మనవి చేళొనంగ వలయు, 207 


సీలవేణి నీళావృ తాంచమును శీరంగపతిరి విన్నవించుట 


కం. శీనిలయ ! నీదుసన్ని ధి 
నే సెంతటిదాన నట్టిదిట్టిగియనంగా 
నై నను నొకసందేహము 
పూసి యిటకువ వచ్చిత్‌ని (పభూత *. గరా ! 208 


G, చలి నరాతిసిర్శధన శే చ ంతొబర్నొ క్ర వ మశాలియె యశ 
నీ లగయా రు'భొవముల చెల సుం కలవస్తే 
పాలుసి దేవియె న కులపాలికకున్‌ జనియించి బాల కో 
ఛాలలితాంగ్‌మొ పరిగ బాలసుథాకం శేఖ నె ఖరిన్‌ , 209 


సః ఆయింటి కుచగా” వారూ సిం గనిశ దె 
గజకుంభములు థూలళిగప్పి కొనుట 
య తేమను ముఖకాంతిం. బోలంజూలకక దా 
వనజారి కడు కృశ త్యమ్మునొం టె 


కులశేఖర మహీపాల చరిత 189 


. యానాతి లోచన శ్రీ నోటువడికదా 
కనులముల్‌ జలముల(గదలకుండె 
నాబోటి పలుకుల యల వెటుంగకకచా 


చిలుకలు పంజరంబుల వసించె 


తే, గీ, నాచలచ్చూర్లకుంతల యంఘ్రియుగళి 
నులికి చివురులు శాఖా(గముల జలించె 
నా క్లలికి మధ్య భాగా వలోకనమున 
బెదరికాదె మృగం|[ద్రముల్‌ బెలముసా చ్చె 210 


వః ఇవ్యిధమ్మున నయ్యింతి చెలువమ్ము గాంతకొంత యొతీంగించి రమా 
కాంతునితోనిటనియె, 211 


తే, గీ, మతికొలంది నింతి యవయవ వ(పతలి( బోల్సం 
దోంచె నివికొన్ని సద్భశవస్తువులు సాటి 
మున్న తేలిసి సిన త్స. ర్తి ప 
వెటింగినను నాకుందె దెల్ప mu రవ | 212 


వః అనిన రమావల భుండిటసి యె 218 
౧౧ ౧౧ 


తే గీ లేవు సుగుణమ్ము లన్న సులోవముజాది 
నతుల సెజటు(గనె పల్నీ ప్రశరిన నీయ 
నాకు నుచితంబె చెలియ సౌందర్నమహిమ 
సీ-నెచెపు మేనువినియెద నీలవేణి, 214 


కొం. అని తనునియమించిన న 
వ్యనజాయతనయన రంగ వల్లభుని గనుం 
గొని ఇప్పందొడం” భూవర 
తనయావుణి రూపనంపదలు తెలియంగన్‌. 215 


మః రమణీవేణికపై నెదుర్చు మధుషవాతమ్ముల న్మారుండ 
తముం డై (తోంచిన (వాలి కకైదుట రాజన్నాసికాచంపక ' 
17 


180 


మెం 


చం 


4. 


ఉం 


త్‌ ష్‌ తీయాశ్వానము 


(భమదో(పన్‌ 'వెజుగంది వక్త)శతపత్ర (పాంతయు కిన్‌ సఖి 


త్యము వాటించెననంగ ముంగురులు ద త్భాలమ్మునన్‌ బొల్పగున్‌ క 


తనముఖ్యా(న్రము లింతిలోచనములై త_త్తద్యువాంతర్వి భే 
దనమున్‌ దృశ్చరపం_క్రిచే- 'బెనుపం గందర్చ్బుండిశేలంచు చై. 
చిన పుం డేతుశ రాననిమ్ములు క్ర ఖత స్నేహమ్ములై యమీప 
దని దేశమున నిల్చిన కైనా నమ్యగ్ఫూ)లతల్‌ బోటికిన్‌, 


విరహిత సౌరభంబగుచు వెల్వెలబాటు దిలపసూనమున్‌ 
జరదళినంఘనంగతింబొనంగని చంపకమున్‌ దలంచి ని 
ర్భరబ హుగంధలప్ద ముఖపద్మవిలోల నుధువతా Re 


నరసి మృగాక్షినాన పరిహాస మొనర్చు నిజోపమమ్ములన్‌ , 


నవనంఖ్యాకృతితో ననంతగుణమాన్యమై ఇ (శుత్మిపఖ్య ద 
మృవలంబించుట వీనులెన్న శతప(తాకారమున్‌' రూపరూ 
పవదర్గగవాశ క్లి మాశె తగు గర్యంబేలనం చింతి క 

న్లవ కీన్మ-౯ా గడందోయు నట్టులమరె౯ గర్జాంతవి శాంత మై, 


చిలుక ముక్కున. జిందరల్‌ సేయునట్టి 
దాడిమాబీజములు ముంటి దారింజూవు 
ము_త్తేములు విచ్చిచను మొల్ల మొగ్గగుంపు 
రహి నవముంబుల పూబోడి రదనములకు, 


ఆరమణీముఖంబు నరియందురు మోవికీజూాలనంచు నం 
భోరుహా మంబులం దపముబూనుట రాగముజెంది రత్నమై 
నీరనమాటకునుగచి నిష్టుర మైనగలిం దవీంచి ని 

ర్ఫీరుత బింబమై యధరబింబమనం జను కంబుకంఠికి ౯+ 


గ్థాణుశిరముున న్నియలిసల్సి తమంబెడల౯ొ బుధాన్న వి 
(శాణన మాచరించి జనరంజనత౯ శుభుండయ్యు. జందురుం 
జేణము చాల్చీయున్కి- హారి ణేక్షణ (పనన్ని మోము సాటికి౯ా 
నాణెము జెందండయ్యె నలినంబది పంకజ మెన్న నేటికి౯+ 


216 


217 


218 


219 


220 


221 


“222 


కం, 


లే, గీ 


తే గీ, 


చం ఠి 


కులేఖర మహీపాల చరిత 181 


వదనము భునసారస్యత 

పదనిగళము గళము రుచిరపటుశంఖక ళా 

స్పద మాపదంబు -వేనలి 

మృదుబిన కాండమ్ము లంబుచేక్షణ భుజముల్‌ 228 


సౌవర్ణ కలశముల్‌ సరివచ్చు శిఖన్‌ఖా 
(కమణకల్పితములు గాకయున్న 
వనజకోకము లెన్ననచ్చు. జంచలచంచ 
రీక శేచితములు గాక యున్న 
గజకుంభములు సాటిగాంచు. దుండోజి త 
(గాసథూ సరములు గాకయున్న 
(శె లాగముల్‌ బోల్పజాలు నిమ్న్మోన్న తా 
కారఫూోరమ్ములు గాకయున్న 
శాంతిసౌప్ప్వవ సమతాతికఠిన భావ 
కలన నొకొొ-క్క_ధర్మంబు గలుగంయజూచి 
కొజతలెబటుంగక పూంబోడి కుచనమాన 
వఫణితి నెన్నుట యుచితమే Se 994 
(పబలంబే చెలి యావనామృతర్వురుల్‌ CIC] మెయింబరం నా 
భి విలావ_ర్త వీఘట్ట తాహి చెబు నుద్భ్భ_త్తిల బయల్నా కుచుక౯ా 
సాబగొప్ప౯ వళిపిచిక ల్లడచి యచ్చట? సగంధ_ స్తన 
_న్గబకాంతే స్థితి గాం చెనాం౭చెలికి నందంబయ్యె నూ౯గారొగికొ, 295 


గగనము తోయ నయ్యింతి కానులీజు 

సాంలిపథమందు మా_క్రికసగితకాంచి 

కొనల (వేలెడు వజంవుగుంపు లెల్ల ( 

జుక్కలై తోంచు నయ్యింతి సాబగు తెజలస, 226 


వలుదమెజుంగుచన్ను లిరువంకల గాంచనకుంభముల్‌ బొవుల్‌ 
సలలిత'చాపముల్‌, గళముశంఖము పల్కు_లు కోకిలో కలి 

ట్లల రెడు గాంత మేను కుసుమాయుధుండుండు పసిండికేబు నం 
చలితరథాంగ మింతికటి శాతశరమ్ములు చూూడ్కు_ లెన్న (గన్‌. 227 


188 


తృతీయా శాసన 


కే గీ, రమణి రూపమ్మునకు నోడి రంభయొకతి 


కం, 


కం. 


టం 


ర్‌ం 


యులికి కనుముయదయె వేజొండు రంభ 
కన్య యూరుభయంబున( గదలికదలి 
కదళి యనుపేర నేటికి? గదలుచుండు, 


ఆహితగుణజంఘలకును 

గూహాకమున నోరు దెజుచికొని కలహకళా 
మోహమున నజచుచుం డెడు 

కాహళనులం బోల్ప నుచితగతియే చూడన్‌, 


నరవి. (బవాళ మూత శ్రరుచిసంపద పేర్చిం దదీయవిస్సుర 
చ్చరణతలములం గెలుచు నాహనమూ6ది నిజాంగనంగి ని 
షురత6 దలంచి |క్రమృణిన చో దనమారవరాగయోాగని 
స్త్‌ @ ది 
ర్భరత నెదిర్సి పల వము పల వమయ్యె నరోజనంధికిన్‌ * 

య య 


ఆయింతి రూపగుణ ే 

ఖాయుత సౌప్పవము తోచినంత తెలివితిన్‌ 
వేయేల నీకుందగు చెలి 

తోయజముఖ క్ర దగుదు తుల్యాకృతులన్‌ 


సాంములు మున్ను కొందటు భ వద్దుణరూ పవిలానముల్‌ నృప 
(గామణి చెంగటన్‌ 'దెలుపంగా6 బితృనన్ని ధిం చాయకున్న క్ర 
న్యామణి వన్నమాత్ర హృదయంబున వత్పతి నిర్జి తాహిత 
సోముడు రంగభ_రయనుచుం దల! చెస్‌ దమి చెంగలింపంగన్‌ , 


రంగాధినాథ ! చటులనవి 

పహాంశేందతురంగ ! విలసితాంగజనిభది 
వాా౦గ ! నినుబొందుటకు నీ 

శాంగన తవీయింపుచున్న యది మదిలోనన్‌, 


హా |! జగదిక చాలతడవాయెగచా యిట శీను వచ్చి యా 
రాజకుమారి సావాసికురాలుగ బే ! తనువలి యింత కే 


228 


229 


230 


281 


282 


288 


కులశేఖర మహీపాల చరిత్ర 


యోజకుం దెచ్చునొకొ_ మరుఃడుద్దతుయోర్చునె ముద్దరాలు ! వి 
థి ది 


మానిని, కోకిల కోక బలాక కులార్భటిం గొందల మందెడిడెందమున౯ా 


క్‌౦ం 


ఆం 


క౦ 


దీకొను గందఫుగుబ్బలిం (బమ్మిన తెమ్మిరతానుల యుళ్ములికళ౯ా 
పెకొని చిన్నెల యన్నెల వెన్నెల పర్విన నోర్యఏ వేదన ౯ 
ఆళలవాణి తవీంపకయుండునె ! యారనిపోరిది లోకపతీ ! 


అని నీలవేణి పలికిన 

వినయోాచికవ చనరచన విని యు త్పాహం 
బున హృదయమలర నవ్వుచు 
వనజాత్సుండిట్టులనియె వసి తామణితో౯ా, 


సంగతిమిణ సభ్యలు |పసంగవశము్కున మెచ్చుచున్న నీ 
ఛభాంగన రూపనద్దుణ సుధాంబునిధిక౯ మదిడిండియున్న న 
న్నంగభనుం డెతింగి కుసుమూన్త్రృనము వేయం గలంగికాటె నా 
రంగ లవంగలుంగ ననగంగవిహారము గై ! గోమలీ ! 


ఇంగితజు రాల యిక చేయు చప్పంగ 
చేల మెనయటకు నేగుదెంచి 

శీ తిత లేం దతనయం జేకొనియెద వేగం 
జనుము వెలయ నంతనమున చెనయ. 


వ. అనుటయుః 


స్వామి | మా రాతనయకు 

సేమం బెనగంగ ముదము చెన్ను వహీం పా 
గీముఖప తిక యొసంగుము 

నా, మధు.దై త్యాంతకుండు నగుచుం బలిశెన్‌, 


అంచిత సౌరభ స్ఫురితమైన మృగీమదక ర్రమతిబు వే 
లించి నమంచి తాత్మనఖలేఖినిచే నొక వృ _త్తపద్ధతి౯ 


188 


2894 


285 


236 


287 


288 


289 


240 


184 తృతీయా శ్యానము 


గాంచన శేతకీ కునుముగర్భదళమ్మున (వ్రాసి లేమ కి 
మ్మంచు నొనంగె నంతేట మురారి సువాణికి సీల వేణికి౯ా, 241 


వ, అని యి _త్రేజింగున రంగపతి యానతియిచ్చి విహాంగప్రుంగవ సమర్పి 
తంబగు లేంజివురులం బొదివిన కుసుమమాలికానిచయమ్ము నీల వేణికి సబహుమాన 
ముగానొనంగి నీలావథూ మణి నూజుడింతువుగాని పామ్మువొమ్ముని యానతిచ్చిన 
నెలంత శ్రీకాంతునకు (మొక్కి యమ్మ హాత్నుని చేత ననుణ్ఞాతమై  నభమ్మునకు 
నుద్దమించి చనునెడ నంతనట నీళావధూటి విరహభారపరి శాంతయె యుండుటం 
జేసి నెచ్చెలులతోనిట్లని యె, 242 


Ca ఆకల్లాక్పందొడంగె మందపవనుండందంద సూనాన్త భృ 
(దాశాచందులు దోడ్సడకా గినుకచే, రానోవునే! తద్భ యో 
_చేక వాంతికి నీల వేణి, విభుం దో డ్లేజంగ నేగె౯ాబనుల్‌ 
గాకున్న కొగద రాకయున్కి_ యని యక్క-_౦జాన్య చింతింపగకా, 243 


వ. అనిన నచ్చేడియతో నెచ్చెలులిట్లనిరి. 244 


కం, బాలావముణి! మది నెలుల క 
సీలో వగపేల కార్యనిర్వ హణక ళా 
శాలినియె ససేమంబున 
సీలోనన నీలవేణి యీ తేణంగళా. 245 


వొజనీయవ లెగ దె కుద్దాంతమందిర 
దా రసంనితే మహోదగభటులు 
సడమాూాయవలెగ దె యింది రోవిభు. గొల్వ 
బడిబడి నేతెంచు భాగవతులు 
మాటాడవతలెగడ మదనమోహాన మూ రి 
తేటకన్నుల నింతి. చేతిమాచి 
తలయూ(చవలెగదె తగినకార్నంబంచు 
తాలి చేవలయూరు తల్లి గారు 


(d= 


తే, తెలివి నూహింప నిన్నిపట్టుల నిజ్యప 
నంగ ఛభంగుల నవరించి రంగవిభుని 


కుల శేఖర మహీపాల చరిత 185 


మాననమ్మున సివ్లా+6౧ది మమత. జేర్చి 
"వేగ నే తెంచు మనసీలవేణి యబల! 246 


వః అని యి_ల్రెజుంగున6 జెప్పిరనిన గారువర్యువిం జూచి శిష్య పవరులు 


తటువాలిచరితంబెట్టిదనిన వినుండని చెప్పందొడం గ. 247 
చా, సుగీవానిలనంద నాది సుభటసోమ్మవీియో త్బౌవా |! పం 
కనీ వేంధనవితిహారేత ! విబుధ సైమావహో ! నంకొరో 
దగ్రోప్యాసనిరానభానుర ! జగత్స)ఖ్యాతచారిత్ర ! ర 
త్న 9) వేయకముఖ్యభూపణ లనత్వౌందర్య పాధోనిధీ ! 248 


కం రాజ[దాజతనగ సుర 
రాజేభాజాశ్వ భుజగరాజ తిదివ 
యజ మృగరాజ ధవశాం 
భోజ ద్విజరాజ సదృశ ప్రుంఖతకీ_ర్టీ | 249 


మాలిని, అశపమగుణఇసాం(దా ! హంనవం శాస్దిచం డా | 
వినిహతరిపుసేనా ! విపపుతాసుడానా ! 
మనసిజరిపుకాయా ! మానుపార్చావి ధేయా | 
జనకనృపకుమారీ ! నమ్యగానందకారీ ! 250 


గద్య. ఇది శ్రీరామచందకరుణానిరీకణ నమాసాదితకవితావిశేష శేషాన్యయ 
ప్రదీపక వేంకటాచార్యకుమారక రఘునాథాచార్య[ప్రణీతంబై న 
కుల -శేఖరమహీ పాలచరి తంబను మహాపబంధంబునందు. దృతీయా శ్యానము, 
2క్ర1 


కులశేఖర మహీపాల చరిత్ర 
చతుర్థాశ్వాసము 
శ 
(శీరమ్యుమకుట రత్న 
స్ఫారద్యుతి విజిత భాను భానువద | లో 
కారూఢ కీ ర్తిసారభ ! 
సారగుణా వేశ ! జనకజూపృాదయీనా ! 1 


౧౧ C౧ 
ఛారమునంబొరలుచున్న యెడ, 2 


నీల వేణి సీళా దేవియొద్దకు వచ్చుట 


ము, హరిహస్తాబ్ద నియు క్స్‌ నూత్నకును మోద్యన్మాలికావాననల్‌ 
నరవిం బై పయి! (గమ్ముబెరం జెలులాశ్చర్యమునన్‌ నల్‌ దెనల్‌ 
బరికింపన్‌ దివి నీలవేణి ననువొప్పన్‌ గాంచి ౧చ్చో నభోం 
తరనిర్భన్న వచం ద శేఖయన నుత్సాహమ్ము వాటింపగన్‌. వ్‌ 


G, రంగ వ రేణ్యద లై సుగురాజి సువానన ము న్నెసంగంగా 
నింగి దొజుంగి వేదన మునింగి మనంబుగ లంగియున్న స్‌ 
భాంగన నంతసిల్ల ధర నంఘులిడన్‌ డిగివచ్చు సీలశే 
ణం గని బాలి కామణుల నెన్మునముల్‌ వికసిం చెం (గక్కు_న౯, 6 


జ, కాంచిలిం గాంచనాంబరు వికస్యరవి(గ వుం గాంచికాగుణో 
దంచితమధ్యు రంగవిభు నద్భుత మందుచు. జెంతసేరి సే 
వించితి సీదు రూపగుణవ్ని భమవై ఖరి సారెసారి గీ 
_ర్తించితి సిన్నతం డరుగుదెంచి వరించుట నంఘటించితి౯. 7 


కం అను పల్కు. లమృతరసమై 
తనవీనుల జొచ్చి హృదయ తాపముడుప న 


కులశేఖర నుహీపాల చరిత 187 


మ్మను జేంద్రతనయ కుతుకము 
దొనుక'గ నస్నీ ల వేణిళో నిట్లనియెన్‌ / రి 


ఉం ఇందుని భాన్య ! రంగవిభు నెయ్యెడ- గాంచితివీవు సూచి యీ 
చందమున న్వచించితివి సారె పరాకొకయింత లేక గో 
విందుఃడు చి త్తిగించెనె ! విభేదపిచారులు గొందజయ్యొుడన్‌ 


జెందరుగా ' ననున్‌ గరుణ శేఫొననచ్చున శే) తలోదరీ ! 9 
సః అసిపలికిన నీలవేణి యిఎసియు 10 
క్‌ య 
శ రాజముఖీ ! మనోహరుని రాకలకున్‌ వగజేల మేఘవి 


(భాజితమూ ర్తి సీదుపరిరంభము nhs ము 
న్నే జప మేతపంబు రచియించితొ" ! తెత్సల మబ్బెనేడు న 
వ్యాజమనో జ గాధ లెడ ముయ్యె జామి డలజాతేలోచనా ! 1l 


కం హారిగాంచి వేడుకొనుటకు 
న౨విందదఖౌాక్షి మా లునుప నేం 
గం 
తపీధిం జనల విభాం 


క్షు రుచిగములే న పుణులు కు సెక్‌ మదన్‌. 12 
న అప్పు డేను వెటుగుపడుచుం"న నెచి, 183 


slr 


మానవతీ ! మడిన్‌ వెబిపుమానుము మింట" జరించు సిద్ధవై 
మూావనికదంపనుల్‌ వముుచేనకూబపము వేడుక సాణె దోయింటం 
౧౮ాసి సమంచు బేసియగు బొమ్మని నన క్‌ 
Gl నొక కొన్ని స రత్నము ల టుమిన చో వఎలుగ ౦ద్‌ 'నేట్రికిక్‌ , 14 
న. అనుచు సిరువురు సిద్దంంగనలు శుభాంగీ ! నీయత్నమ్ము శుభోదర్కంం 
ఒబగుం బొమ్మని మకత్సార్శ {ons జలిక్సి ని చెచ్చంజనుటంి., 15 


తె గీ, అపుడు పొడవున నరుగుచో ననందుతటిక్కా 
లెల్ల? గనుపడె గంపంత తేసివగుచు 
మహి నిరీక్షింప దుంగభూరుహ ము లెల్ల 
దుంగపాచల భంగి. గానంగం బడియెః 16 


Ig 


188 చతున్ధా శ్యాసము 
థి 


చం, పటుగతి నేసచో జదుట చారులుదీటు చకోరకమ్ము లు 
త్కే_.టరవ ముల్ల సిల్ల ౧ దముదండలనుం జెడు పీల్ల వీంచు ముం 
దట నెగువంగ సారసముదంచిత కోమలచందికావళిన 
గుటగుట (గోలుచుల్కి. గనుగొంటి మది౯ా ముదమగ్గలింపంగన్‌ , 17 


వ. అంతం గడచి చనుచున్న యెడ విబుధావానభాసుకంబగు మేరున గమ్ము 
చందమున మహాభాగవతమణ మందిర మాలికాలంకృతంబై న రంగనగరంబు దవు 
దనుంలం గనంబడియె నందు శేరీపటహా శంఖాదినినాదమ్మును నటనటీజన(ప్రవ_ర్థిత 
వేణువీణాగానరావంబులును మహోభాగవత ముఖోదీరిత దివ్య పబంధానునంధాన 
భాంనంబులునుం గిలసి వీకౌంచిశ నమ్మసోవై ఛవంబునకు నన్ఫుతంబంది విను 
చున్నంత నామనంబున, 13 


కం, ఇటిమహావిభవంబున 
నెట్టణ విలసిల్లు వంగసం గనుచంగ౦ం 
బెట్టెది చెలికత యే చే 


పట్టున వ వినివింప నేమ బహునంఘములో, 19 
వం అసె వితేర్కి_౦చుచున్న యెడ. 20 


కవిరాజ, నలలితేక్తీ ర్హి పెనంగెడు వేళ విచారముపొందెద వల దిగో ! 
సలకుసుమూనవ సారభనె భవ భాజన శూజనమా ఎములన్‌ 
బొలుచు వనంబు కనంబడుచున్నది పొందుగ నందు ఖోం[దునితో 
నెలమి వసించె రవూరమణీవిభు. డిందుముఖి ! చను మచ్చటికిన్‌ ౨1 


మ్మ అని యశేరీరి యాబేనించిన పలుకులకు డెందం గానందకందళితంబగు 

టయు గగనపథానత: ణన్న్డుచేసి యవ్యనంబు చేరంజని యందు. (బసవపినర విలసి 

తంబుత పొదలు పొదలతోనం గూర్చున్న యన్న ళినలోచను సాలోకీంచునప్పుడు 
రు 

నామనర౦9బున. 29 


కవిరాజ, అలికులవేణుల వేణులకుం విరు లాంసి తాం గొనివచ్చుటకై 
యళీకుల మాకులమందంగ నిప్పని యప్పనికిందగు నే యశనుచున్‌ 
దల'చితి. _గమ్మజం దో చె నెజుంగక తప్ప(దలంచితి నీతనికిన్‌ 
గలుగ రె భృతులు దీనికి వేతెక కార్యము గల్లునటందు మదిన్‌ 2న 


1 


కొలశేఖగ మహీపాల చర్మిత 189 


కం, అని నేను నమ్మహాత్నుని 
కనుగానుచున్నంత విపులకాంతా పిరిహోే 
పనత శాంతిం జరించుట 
కననయ్యెన్‌ మరు(డు పాపకర్నుండు గాడే! 24 


నీ రమణీయసువురబోరాజి రాజిలుచోట ' 

సాలయుచు నేళించి తొలయునమ్మ 

లలితకోకిలశు కాలాపముల్‌ వీతేర 
గరముల' గర్జ్భముల్‌ (గమ్ముసమ్మ 

మృగనాభిసౌరభో న్నేషసాంకవశిలా 
వితతుల డాయంగ వెజచునమ్ము 

ఘన చం దికాజూలకలితసలమ; ల స 
నులి వృతుణా య నొదుగుస మ్మ 


తె. గంజదళిపుంజ కలహంనకోకనిచయ 
రుచిర నవపద్దుకుముద సరోవతంన 
మిళిత మరుదంకురములకు( దలకునమ్మ 
యంగజశాంతచిత్తుడై రంగవిభుండు, ల్‌ 


కం, అదియెల్ల ఉఊాచి నామది 
నొదవె విచారమ్ము విరహయాగ( శమ మి 
ట్రిదకాద్‌ యితేనిమది యే 
మది రాననయందు( జెంచె మమతదలిర్బన్‌.. 26 


మ త్తకోకి* నంగతంబగుచుం దరంగము సె ౦ధవంబగుగాని తా 
రంగమే జలరాశిలోకము రంగభ_ర్హృకృతమ్ముగా 
నింగితజ్ఞ "లెణింగి కొల్చెద రింపుసాంపు వహింప న 
య్యంగ హీను. 'డెజుంగ6 డంగ రధాంగపాణ్‌ నలం చెడున్‌ , 27 


ఉ. ఈమహనీయమూ ర్రిమది యేమదిరాననయందుం జెంది వి 
(శామములేక నెవ్యగం బొనంగిచరిం చెనా ! చూచిచూచి యే 
నేమని మాలతాంగీ కత లేర్చడం జెప్టుదు ! నిప్పుడీ గుణ 
(గామణి పల్కు. నే యిది యగాధమనోరథ మేమిసేయుదున్‌, 28 


140 చతుర్ధాశ్యానము 
థి 
కే. అనుచు మదినంశయింపుచు నచటనిలిచి 
పబుకరింపంగం దగువేళ గలుగునంచు 


మంజుసువుష్రంజ మాధసీకుంజ మొకటి 
మాటునగొని వెంతనిలిచికి మగువలార ! 29 


అ 


+ అంత ననంతకయాను శ 
కుంతవ రేఖ్యుండు కుసుమకోమలశ య్యా 
భ్య-తంమున నునిచి పరి 
(శాంతి యుడిపె నిజగ రుద్య స్రజన పవనమునన్‌. 20 


కం, అతడు గూర్చుండునప్ఫుడు 
కొతుకక న న్నేంచ నేలం గుల శేఖరభూ 
పతికనయా ! యని విరహ 
న్వితచిత్యండగుట మతియు నిను బేరొ, సియెన్‌, 91 


వ. అప్పలుకులు నాకుం గర్గ గోచ ములగుటయు నావునమ్మున 
విన్నయాంబొదన నాకి, ౧౫ విచారించి యిమ్మహాడ్సు ఉమ్మదనలి జూడకుండియు 
న పసన్ని ధికిం చరుదెంచు సుఖి వుఃఘు లయ్యింటేం జాయ మండుదురుగావున. దతే సంద 
'ర్యాది”. అమ్ము] లిమ్ధుహాపునుపుసి నన్నృథోనంసున నున్న డించుకతంబున నితండు 
సీలాంగ నాపరిష్యంగ ను త్చుక తాంతరంగుడ కుసు వంశి ర వేదనాపర్ని శాంతుండయ్యెం 
గావలయునని నిశ్చెయి చి మతియును, లివి 


కం, సార్థక సు నరుదెంచుట 
“రారిత మ యొ. ని ప్‌ ఫు 
స్యా వెన నాడంబోయిన 
తీర్థ వెదుర్కొనుట యసి మదిన్‌ ముదమొద నెన్‌. £8 


మ కలకంఠరీవుణి ! యప్పు డేనతని యుత్క_౦ఠన్‌ వితర్కె_ంచి ద 
వ్వులమాడ్కి-న్‌ బని యెట్టులా నతని చెయ్యుల్‌ భావమున్‌ గాంతు నం 
శలరుందూంవుల వేల్పు తం డికడ కే నందంద డాయంగం (గొ 
న్నెల రాల్లూర్చిన తిన్నియన్‌ జినురువన్నె ల్బించు తల్చ్పమ్మునన్‌, 84 


కుఅ శేఖర మహీషాల చరిత ial 
సీం సత్రప్మతిష్మత సౌష్టవము మెచ్చని దయో 
© 

డాం విశాలన్నేతముల వాని 
బ-భురంత్నిదర్చణపాళీ నోడించు 

లలితకోములక '“లషముల వాసే 
బలభిన్మణి స్ఫురత్సలకమ్ము నిరసించు 

సముదీర్ల విపులవకుమ్ము వాని 
దర్చ్పితరాకాసుధాకర(శ్రీ) నోరు 

భాసురవదనబింబమ్ము వాని 


డై 


హోంకుండల నుకుటజేయూర కౌె స్తు 

భాంగుళలీయక కాంచి నాద్యతులంత్న 

భూపణోజ్జ సలవ్మిగహు బుధమనోని 

చసేఏితుని రంగవిభుసి గాంచితి లతాంగి ! రధ 


చం, నదమాంభి శక్రచే నతసి సారసతు* పదద్య యంబు ఫా 
లము గదియంగ (మొక్కి. మజులన్‌ గనుదోయికి. దస్పెన్ముగ తే 
జము మిజుమిట్టుగొల్ప భయసం్టభమముల్‌ మదినగ్గ లీంచి తా 
లిమి చెడి యొక్కతీవం గదలింపుచు మోమజవాంచి నిల్చితిన్‌ , '86 


ఆ, వ 


నాదుభావ మెటిగి నారాయణుడు చిజు 

నగవు మిగాలంబల్కైె మగువ యిచటి 

శేమిదల(చి వచ్చి తెవ్యరుబనిచిరి 

వెజవనేల జెల్ఫ్పవే మృగాక్షి ! బ్‌? 


వ, అనిపల్కు- నమ్మ హోత్నుని నంభాషణమ్ముల వలన ఢై ర్యం బవలం 
వించి కరంబులుముకుళించి యిట్లని విన్న వించితి, 38 


ఆ. వె, హరి జగన్నివాన హోటకవసన ర 
మూావిహోార సాదుమునవి యొకటి 
కలదు చి త్తగింపవలయు నీద దయా 
మతృవిలోకనములు మెండుకొనంగ , 89 


149 


pr న, 


కం, 


కం, 


p 


న రనర్యంనహోచ క్ర నిర్వవాణకీ 


యా సముద్యత నిజోద్యద్భు జుండు 
దీపితకీ _ర్తికన్యా పదన్యాన చి 

హ్నోస్విలే నిఖలదిగం తరుండు 
చటులకోదండ ల _న్హకవినిర్లత నరా 

సార మోహిత శ తున ముదయుండు 
నతతానుగత భాగ వతబ్బంద వందనా 

వార సత్కా_రనిఫా ఘనుండు 


య న గురికుతారి పపలా 
పరిచయావా_ప్త విజ్ఞాన వ. 
నకలజన పాలనోత్సాహళ క్ర ధరుడు 
"వెలసె. గులశేఖరావ్యాయోర్యీ విభుండు, 


ఆమహానీయ తేజునకు నద్భుతే శీలగణ ప్రసిద్ది 

(శ్రీమహి ళాసిఛద్యుతుల. చెల్వముగాంచి జనించెం బతి సు 
ఆనన సతుల రాజగ్భ హమ్ములందు క్‌ 
న్యామ.ఖ లెద జీని సరిజూమ్‌₹ె! కేంళ రాజకన్యకున్‌ , 


అనమశేర కుసుమవపిశిఖు 

లృనళము నోడించుసుతను లావణ్య థ్రీ 
నెసంగు చెలికి నీశాహయ 

మసద్భశ విభవమున నొసం౫ నవసీపతియున్‌ * 


సీరిమించు లహేణనుల 

సురుచిర లావణ్యశీల సుణశేణిన్‌ 
సరవిం జెనువొంది యున్నెడ 
సరనవయో లేఖ దనకె నరసిజముఖకిన్‌ * 


జనకుని సన్ని ధానమున నమృగుపాగత వెప్టవాన్యనం 

జనిత భవద్గుణామృతము సారెకు వీనుల (గోలుచున్న య 
య్యనుపమగా తీ నిన్ను హృదయమున నాథునిగా భజింపుచున్‌ 
ఘునవిరహాగ్ని తాపమునం (గాగుచునున్నది రంగవల్ల భా |! 


40 


41 


42 


48 


44 


కులశేఖర మహీపాల చరిత 148 


వ, ఇ్రెఆంగున మదనశరపీడితయగు నన్నెలంత సిరంతేరచిం'కా నంళా 
పితేస్యాంత యె భ వత్సన్ని ధానంబున నిజవృ 'త్తాంతం జెటింగించి వ్రారించుటకు నన్నుం 
బనిచిననే తెంచితి నన్నాలంత పాణపరిత్స్యాగ[ పాణరక్షుణమ్నులు  శెండును 
భవత్క_రక మలగతంబు'లై యున్నయవి భ_క్షవత్సల ! దేవర దివ్యచి_త్రెమ్మునకుం 
దోంచినయట్లు చేయుండని (మొక్కి. నిలిచిన నమ్మహోత్నుంగు వికసితముఖుందై 
నన్నుంజూచి, 49 


క౦* మున్ను బుధు లెన్న సిన్ని యు 
విన్నా (షం దదవీయవిరపహా వేదనచే ని 
సున్నా ండ నింక సేన 
ళా 


కన్నియ 7” కొనక తాళగలనా ! ఎలనా! 46 
(9 arenes 


ణే న్న, అతివ! నేన వత్తు నచటిక్లి, గల -వేఖ 
రావిసీశు? గాంచి యాదరించి 
యతసిప్పు తిం కౌండి యాచన విగ నేయు? 
కష, 
జెప్ప నేల గనుము చెలియకడకు. 47 


న. అని యానతిచ్చి నిజనఖర ముఖలిఖతంబు శీముఖంబు నీకు నిమ్ముని 
ముసం” మటియును మధుకి రసిక సుక ముల నె త్తావివిరిదండలు సాకుంగృపసేసి 
బహ్బూకరిం చె పదంపడి స రాలి శాంతిం బొందించుమని యమ్మ హాత్నుం 
డాజ వించినం జనుదెంచితిననిపల్కీ_ మం౭కియు నిట్టనియె, 48 


. అ | శ / ర క్ష్‌ ! me 
ఉ  ఓసుకుమూరగాతి! సుగుణ జ్ఞ (లక ర్తి! నృపాలపు(క్రి ము 
లాసమెనంగ రంగపతిలాలిత లై న ల తాంగులెవ్వరున్‌. 
౧౧ 
నీ నరిరారటం-చు మది సిశృయ మేర్పడం బక్కె_ నింక నీ 
చేసిన పుణ్య రాశీ ఫలసిద్ధి వహించెగదమ్మ ! నేటికిన్‌. 49 


వ. అసిపల్కి_ రంగ వల్లభుండిచ్చిన శ్రీముఖప తంబు పీళాంగనకు కోనంగిన 
నయ్యింతి నిజగఖులుం దానును పతికాలీఖకవృ గృమ్ము చదివించి గందు, 50 


ca (శీలాలిత్యవి శాల రంగనగరిం జెల్ళ్ళందు గోవిందుడాన్‌” 
ఛాలారత్నమ ! చింతయేమిటికి, నంథావించి శకాది ది 


144 చ తుళ్ళాశ్వాసము 
థ్‌ 


కాలుల్‌ మెచ్చ! బరిగ హింతు సిను సౌఖ్యం బేర్బడన్‌ భ ంగలీ 
లాలోలాలకలాంభితాలిక ! నిని శా ళావథధూభూమణీ, న! 


వ. అనుచుం జదువుప్పుడు నొమాత్షరవ్యత్యయమ్మునకు విగేర్కి-చు 
సమయమ్మున నెచ్చెలు లీటనిరి, Gy) 
లం 


చం, మగువ విచారమేల ! వనమాలి మనోభన బాధితాంగ. డై 
సాగయుచు వృ త్రిలేఖ నొకచాపఫ్పున (వాయుచునుండి యంత నీ 
దగసన భిధానవర్ల ము లుదంచితలీల లిఖంచుచోటం జె 
ల్లెగసిన మోహనంతమ మిట్లు రచింపంగం 'జేసెం గోమలీ ! [0 


వ, అని, పాఢ కా తలుపన్యసింప వారల తదరానబాధణంకునకు నంతసిలి 
మ న్‌ ౮ 


రాజకన్యక వికసిత ముఖకమల యె సీలవేణిం జూచి. ఫ్ట్‌డ్తీ 


నీ పద్దునంభవముఖ _పార్థనీయపదుండు 
నిలిచి మాటాడెనె సీలవేణి ! 


గ 
ఇ 


సెలవు జేరితివశు ! సీఐ వెణి 


నకల వేదాంతి సఆచారసన్య భి న వగు 


థతమఖ(పముఖ పూజితెపదాంభోజుండు 
నిను సత్క_రించెనే ! సీలవేణి 

కప హాస ఓ న Ur : tad) 

బృ హాస్పలి కృత _స్తవ భవ్య చరితుండు 

పీనుతుల్‌ మెచ్చెనే! స్‌ వేణి 


తే, గీ నోగశయనుని దర్శించి నాదుమనవి 
వితతముగ విన్నవించి నమ్మతునిం జేసి 
యొలమిం దళుకొత్త ననుని్వ్వహించి తీవు 
సీదు బుణమెట్లు దీర్తునే నీలవేణి ! ధ్‌ 


వ అని పొగడుచు నయ్యింతిం గాంగిలించిషొని సంతోపమ్మునం 
బొదలుచున్న యెడనఖీ జను లారాజకన్యం గనుాగోాని, 56 


కులశేఖర మహీపాల చరీతే 145 


నీ. మనల జూచుచు నీపమునవాలె. గేశల 

నడల౯జేయకియు న్నె యదిశిఖండి 

ననల రోయుచు. బరాకున నున్న గాయ దె 
కాకి పెంచిన కెంఫుగంటి పులుగు 

నొక చోట గాలునిలంక లతాంగుల నేంచ. 
బూని (కుమ్మణు సోకుబూత మదియె 

యెక్క. డెక్క_డి చాయ (పక్కలు మెనిండి 
నిక్కు చుండు బద్భిసివిరోధి 


ఇ నీ మరుని గాదిలిచుట్టముల్‌ మనకుహితు ఆ 
ఏరహిణుల శేతు రిచ్చోట విరులతోట 
నడలి నీదగు మహాసీయ వివిధరత్ని 
చితకాంచన సెధమ్ముు' జేరవయు, 


వ. అనుచు సమానిని మేననుండిన సుమునోరజమ్ముు కరమ్ములు మడిచి 
కితెలనలిలమ్బుల ముఖఘ్ముగెడిగి తిలక మ్చుదిర్చి క రమ్ముుబట్టి లెమ్ము లెమ్మనుచు 


4౧ తాం. త TOV, WANT చరిణకం జ *నంవమ్ము విక్కటిల పహాంననం 
C౧ 

దోహా రాము నడయకి నత మందగటిం విసి మహానీయ సౌధాంత రమ్ము నాచ్చి యుచిత 

గతి నివసించియుండిరంతి. | కరి 


ముర తుల దుర్మ్కం|ఆ్రము 


ap 


లగు ఫోజు Qs కుల శేఖర భూ వరుం శాత్చెమం తీ వె 
గల వనిత” "కిక విచాలి ఫలం బదియెల నంచు ల 
క్రి గలలనామనో “హాము విశిప్టక ఛా వణమ్ము మోతశ్షదం 
వ లభినొప్పు నట్లెది మహాతు లనన్ని ధిగాసి కల్లు నే 59 


వః వ్ర నన మనంబుసం వలంచి గోనై ప్మివనన్ని ధానంబున సింంతరం 
నును యోగ్యకాలగ శ ము నలుపు ముండె నయ్యపనగ మున నిజ[పభు(పియ 
సం భాష శా ఫావజనిత్మ కథ ప్ము | పు తయూథ ము దవములోన, 6U 


క్ర్‌గ్రె* శన షస లి తెలు న 
6 ౯3 అనె 


భూవరునసిం బొదిపకొసి బుభ్ముపనరులకుం 
19 


146 చ తుర్గాశ్యాస ము 
ఖ 


(గో వయిడొ రధిపుం జూడం 
గా వనమే! మనకు రాజ కార్య మనం 61 


కవిరాజ అనుచు సషోగాత్య్యూ లుపాంశువి చార సమసిర్థాద్యు యన గను.టె 
ఘునులకు రాజునకుం గల నెయ్యము గాసియొనర్సు కపటము 
మనము” నొక్కొ-కరీతి. దలంచి సమ గజలాశ యన కగతిన్‌ 
ది;దిసముస్‌ దగుకాలము వెచుచు' (దిమ్మురుచుండిరి దుర . 602 


మం ఓఒకనొండానృపవమూా + వష యం బూహాంచఛి యం" 
రిక భాకోవిసం జెట్టి నొక్కరుని ఎ రావించి మాణిక్యచి 
(తకిరీబాంగదకుండ్‌లద్యయ వినూత్ని స్ఫారహో రావఖీల్‌ 
పకటాళ్ళ య మనోజ పీఠతటి యూరం జ తా పాశ. పన్‌ £ 63 
న అంతి మల్ల కరతిలోల్ల సికేనంవాహనసుఖపంవశుం:  యుంబసంతోః 
శం, సందుగ సి నచివులధిపుని 
పొందుగం వీళఠము: నిడినభూవణములు నె 
గం దిగచిడాప లంచం 


బందిన బుక బోటి ఒసిచి ంతసహాకు లె 65 


ఇమ. 
కం, పనిచినం బీఃక నునిచిన 
ఫఘనరత్నివిభాపుణములు ఇక్‌ ని జర రొతి 
గన యొకవముబుంగున డాంఖెన్‌ 
దనదుర్వినయ్మ పపం "దశ నింద్యముగన్‌ 66 


మ నరనాధాగణియున్‌ బమిత్రసలిలస్నానమ్ము గావించి భా 
సురపట్లాంబరధథారి క స అనరా 
క్‌రజ 'శ్వతమృదూర్థా ఫుంచరచనాక (మాసీనాంభోజుం డై. 
తిరుమం[ తంబు జవిరేచీ చెంత నొకయింతింజూచి పల్కెన్‌ వెసన్‌, 67 


కే శ నాతి తిడవయ్యె మద్భూషణములు పథ 
తలమునందిడి వచ్చిలి ములకు క్రీప్రుడో 
పొమ్ము తెమ్మంచు( బ్‌కిన భూవ దే! య్య 
వ. వేవేగ నట కేగి యంబుజాక్సీ, 68 


కణ, 


Ge 


కుల శేఖర మహీపాల చరిత 


చని యచట నెదకీ సొమ్ములు 

క నిపింపకయున్న రాజుక షశేగి మనం 
బున వెజంగువదోంప నంతయు 

వినిపించిన నవ్యిభుండు విస్టితుండగుచున్‌ , 


నరవరుండాత్మ్మ పీళమున నవ్యవిభూషణపం _క్థిలేమి. దా 

నరసి నమోపనర్సులగు నా స్తుల నెల్లెడం జూడంబంచి యే 

నరణియు. దఊో(పకుండుటయు. జయ్యన మంతిగణమ్ముగూర్చి యం 
దు విననిట్లు బల్కె. మది దద్దయు నన్ఫుత మగ్గలింపంగన్‌ , 


మంజులపీఠమధ్యమున మన్మణిభూపణపం _క్రిం బెట్టి య 

భ్య్యంజనతత్పరుండనగునప్పుడు దాని హరించె నెవ శ 

కుంజగంహోంతరము)ల సిగూగో ముచేయునొ వాసి! దెచ్చి యా 
నెంజలి. చాయంజేయుటకు నేర్చరులాాయ మోరిలే కడా! 


వః అనిన నమాత్యులిన్లనిరి, 

మనుజాదీశంగ ! దూట నేమిటికి దుర్శుం(త్మపచా రాన్వితుల్‌ 
ఘనులో హీనులొ నిశ్చయించి పలుకంగావచ్చు నే ! మాకుం గాం 
చనవాంగ'కృత వంచ నామిఖీత సౌజన్యమ్ము వాటింతురి 
తననేలా పరికించినన్‌ 'దెలియరాదా |! నీదుచి చెమ్మునన్‌ = 


అనినచివులు భాషింపన్‌ 

విని భూరమణుండు కిరుక నెజసిన చి త్తి 

హ్‌ బల్కె. నెదటలగలటిమి 

ఘనులకుం = "ర్వాభిలాష గడలుకొనంగకా, 


నావ వార లామనుజనాథునితో మదింగోపగించినన్‌ 
జరీవు నె సిశ్చయించితిమి మున్నిట.వంటివి స్రట్టునిం దు స్‌ 
'తాప్పుల౧గన్న వ వె ప్లివకదంబము దొక్క_నిచోటు లేదు రా 
జావసధమ్ము నరదేచట,న్‌ న న వినంబడజ విటిచోోద్యముల్‌ 4 


నాండు మనయ్యగాండం గక పల్‌ నెండలని€ ౧రించినకా 
వా(డిరటంచుం గోపము న వాణీటికావలివారి( 'జెంకువిం 


147 


69 


70 


74 


75 


148 


క్‌ఠం 


న్యాళంబునొక హా 


చ తుధాళ్యానము 
@ 


పగ నా(గహీం పారిచి చ: సరయు నలు టు నవ్వ శే 
జ్‌”, సలవణ నో “తెలియో |! వూరు గగాత లేశ రా | | 


అసినం జెవులు మూూసికొని పాపరితుల ౫ 
న చన వినగవలసి ననుచు 
జనవ రేణ్యుండపు ౫ నంత స్రచిళ్యల్యన 
కనరునోంప మంతిజనుల' నూచి 


అకు ట వాంతచి**లు మహాత్ములు భాగవశ* ఎముల్‌ మటన్‌ 


(సుక్కు_క వారు ద 'రులనునునే గద యియువచిందచు?)"ర పో? 
తదా. 

'వెక్కడ్‌ సతి శే చకథధ వ సౌష్టవం 

"బెక = ౧ వుర్చదంబాక ఉ రి ఫపాానపివాూారుల. తేయకుండు నే! 


జలరుహపత్రలోచనుు సర్వజగత్పితి నె హలో శృముల్‌ 

బ్య ఆస న ! xX 
దలంప. దదీయఫృుతులుగదడా నో న స 
రలవిని ౫ కొనందగుదు రట్ట చెజింగి యిశెల పెక్కు. భా 
పలు భగ వత్స పన్ను లకుం వ 'క్యము లేదని వాము ముక్షుదశ్‌ * 


అని తెంపున( బలిశెడి య 

బ్ఞగపతి వ చనములకులికి నచినులు నృప! సీ 
కనుచితము ఇ న ధరం గాం 

చనవాంఛు౯ బొనంగు నెట్లెజను లకు గన యన్‌ ఈ 


వమేమో ! మోాగుణములు 
స్వాముల పై “(దోచి పలుకంజను నే ! దు్చిం 
తమలినస్వాంతులు ల 

శీ శ్రైనాహిశెఎమణు వెంక వంగల లే 


జ 


77 


78 


7Y 


80 


8l 


వః అనిపల్కి_ భాగవతిపరిభవభాషణ శ వణజనితెరొ "వ క బూయితేము 
లగు కనుంగొనల ప రెల్లి అరం! ఆం భగ వత్స్రపన్న (ప్రభి"వ 
(పకటనంబురుం జ నంసలంచి దండ నెక యహితుండికునిం బిలిచినీల వర్హాభీలం బై న 


గొని తెండనిపనిచిన వారు సఖ్మికు*ంఖు "త్కారఫఘోరంబై న 


భుజంగ మ్మూ బట్ట వచ్చిన నిజా భవీయకింబ తోష దానిన్‌" "క్క_నూతే? 'భాండమ్ము 


కుల శేఖర మహీపాల చరిత్ర 149 


సందు తెటించి నాకను గియతుండే క నుగ్యోగించునప్పు కు 
సొంగ గుస re కీంఫ్పుం ల సదగాథ్న్నా” (కాకము స వాకా ఫ ముగా 
నిలిచి పిసయం౫సం ఉఊూచుచు-డిం ప "పీతి మం టొనామంతెప్సూాం వీదియమి 
పనియని యిమ్మహోరా?సకు నోంచెననువాసును నె నెప్యరిగామ్ము లెన్య రెలుంగుదు 


రిశోనాహనయ్మున కుం క్‌ చేయను నారును నయయ్యుండిా ౦2౫ సమ కా కాంణుం౧డు, 89 
౧9 న ఈ! 


- 


3 


a జ A డా ఆసన _ 2 ఇళ ఇ re ఒం షు 
నాాములకు నసెషములమిా( గుల శేజరుయు చాయి యిటుట 
ఇ ళో త్‌ 


నేగి ive న్యూసు Ronee సజ పన ఎ 
=) 


భాం 


1 
భాగ వతు వారిపటం గలుపె 


౧౧ 
వృ వ చేదటుం-ను సు ఫీ నడ “నె 


సా మూజణకునికి సాక్షి మోాగు* రల 
వః అబివలికి ద దయానము। దుండగం రాము! దుం సనలంసును 94 


కం, చండాళీవిష నీవణ 
భుండమునC గేలుసాసిపి భఛభయవిరహితుః 
యుండిన మండి లపతింగసి 
గుండియ లిట్రటు చెద 5. గెంకొని (ప జకున్‌ , తల్‌ 


కం, తృ ణర జ్ఞాలీల వంచన 

ఫణము_త్తేకయున్న ఫోరఫణి గాంచి నృపా 

(గణి యుక్క_కవకుం (దోందుచు 

మణశిమ్ముదిక డిగిచిచూ పె మనుళల కెల్టన్‌ | 86 
మయ సురగంధర్యవి హంగ వుంగ పులు య కూల్‌ సిద్ధవి ద్యాధరుల్‌ 

ధరణవల్ల భు సత్యధర్మముల కాత్మెన్‌ విన యోల్లాన ని 

ర్భరుల్రై యాతిసిమోా౧ద దిన్యకోసుమువాతె మి వరి ంచి ర 

చ్చరబోటుల్‌ నట నావి వేష లలితో త్సాహమ్ము పొటింపంగకా, 87 


ఉ. అప్పుడు మం[డతులెంతయు భయంపడి మేరు నంచలింబ మా 
చెప్పు తషమించుమంచు వనుగానరు పాదములందు (వాలినన్‌ 
పొప్పకు శాంతి చే" ఎలికె సుక్కి_ నెతంబజ నేల ! స్వాములం 
'దెషప్ప్రటు భభ వయు 3 a జరి మింపుడు మిష] ల మెల లం కౌయ'గన్‌ , రర 


150 


చతురా శాానము 
థి 


వ గాసునసాను.ంవ  పౌరజనంబుల సాధువాదంబు శేరయుకలక లలిబు 


జతల నెసం ౫౧ సప్ర్పు 5090 


బమన్నారాయణ నాడొత్మారము 


మురువుదీపించు నెన్న్లూము జాబిల్లి సె 
చిత న వెన్నెల చెలువు(జూ-ప 
జిగిదళుకొ త్తి వాసించుపొక్కి_టితమ్ని 
బొ వేలుపు జన్నభూమి(దెలుప 
నడుమున గాంచీగుణవ్యా _వ్పి బొడ్డులో 
గలజగమ్ములకు. బై కాంపుంబూన 
పాలుచు వక్షోహారముల చందిరంపఫుంగావి 
కొమలాకుచగాని గణనసేయ 


మంజాకొంజాతే కింజల్క_ప్రంజ రుచిర 
ఫ్ర క్రా శ్రీయరుచులు మెయజెరయ విహగ 
రాజతురి గమ్ము నెక్కి... (నీరంగరమణుం 


గి ము నావల్ల భునకు( (టబ గ్యతుమయ్యె, 


90 


వించుఐఅమించు వ,నరుచి మీచుర భూపణరత్న దీధితుల్‌ 
మించిపాసనంగ సిన్ని (టేనిమించి మురాంతెకుదివ్య తెజ మున్‌ 
గాంచుటకుం దం కెంమనంబు నొకించుక సిల్వరించ వ 


వించె నృపాలమా యం వందదశొష్సుసి పొదనన్ని ఇన్‌ i 91 


ఇటు [పణమిలి యతెండు లకీ సె నెమట 
౧ ౧9 మ + 
సిటలతటమువ నందలిప్రటము6 ఇచ్చె 
సమ్మ దాశులు కన్నుల. గొమ్ము దేఆ 
నవినయమ్ముగ సెటసి నన్ను తిం చె. 
య 


శ 
పరి 


సంసిజగిర్భశింక ౩ క శానుశతి|కితు ముఖ్య సేవ్య ఛూ 
సురిమహివమాలవాల ! పరిశో భితభూరియన్లోవిశాల ! దు 
పష్కరదనుజ[వజో[గ౫ బజలఖంజనవండితకాంపజూల ! సు 

స్థిరనిగ మాంతిసంచరణశీల ! నుధీజనపాలన। పియా ! 98 


కులశేఖర మహీపాల చరిత 151 


ఏండకము, శీమత్పుధా స దల చ్చేపఫోగ్రయ్యదపర్యంక శాయీ ! పపంచో 
దయీది[ కియానంవిధాయి* ! సధర్మానుయాయీ ! బుభా నంద దాయోా 
జగ స్టీవనాధారసమ్యగ్విచా రా ! ధరాభారసంహారకార్యానతారా! జితా 
రాతిళూరా ! మహోేడారలశ్షీ శనిహారా | గభీర*రునంసారఫఘో రాం 
బురానింబ వేశించి నిర్మా ల తీరమున్‌ జే గాజాలర బుల్‌ ప్‌డుం 
గ" ్ఞలాత్యేన్‌ ఇతర రాగ పెన్నా వగా జెంది సిశ్శంక 
స్‌ విదృ భింతు రానందిసంధథాన సద్భి బు లె నట్ట మోాపాదపద్మంబు 
ఎం ఆను = Van 9) కొ లన | నా నీ ఖే న 
'లెల్లప్పుడున్‌  గొల్పువాశెంతెవారోకదా | త్విత్సె) భ వమ్ము భావింప 
నేనంతవాణడన్‌ మహా తా _్వ్యసంభూతిభూ ఆద్య హం కాం నంజూత 
శిశా'ది సస స. న న పంచభూతంబు 
లనోస్య యోగంబునం వేసికా బే [పపంచం నేకాక్కితుల్‌ దాల్చిచూపట్టు 
నోయయ్య నీ నెయ్యెడ౯ సూష్మిరూపంబునంజొచ్చివ _రింతు వీవేకడా! 
మున్ను కల్పాంత వెశిన్‌ మహల్లోలకల్లోలవిచీన ముద్యత్ప్సి యో రాశి 
ae ౧౧౫ ౧౧ | 
మధ్యంబు : న్‌ గి చ జెచోనుకామూ ! నమూ | మాస మెవారథించొచ్చి 
ఇ ఆగ్బాధముం దుంచి వేదమ్ములా వేథిక ర్పింపవే ' -ప్పెంట, భారం 
బున౯€౯ మందరయ్ళాధ "౧ ట్‌ ధెంగ స్యముం జేసి దేవాసులుల్‌ (దచ్చు-వో 
(గావముంభఫోధిగంగిక్‌ విలోకించి కారుణ్యద్కస్టైక్‌ మహాోర్శిచ్యటల 
జె రీఖ్యూతెముల్‌ గా సడంగార్చ మై వొచ్చి యకొ_౦డకుం (దిండుగా 
ండీవ ని కతు కరం కీ స్ట రి ర్నుఖ। జే 
వ. చంచ స ం౦భ నంభూాలి లర వ గల (ణులలా 
బోవవఐ ! రయం హిరణ్యాముం డుగ్భితెలంబంతెయుం జాపచుట్లంగ 
సీకి 0చి (బహ్మాదులత్యింత భీతిన్‌ వితర్కి.౦చు వోనోముహోడార |! 
భూదారరూపంబునక౯ దై త్యువతుమ్ము భడించి నిప్పా)ణునిం జెసి 
లోకమ్ములంగావ వే ! యింక. దత్చూర్యజుండ న దుషాసుశేందః౦డు 
య లు 
సమ్యగ్గుణాథభారు గోవిందపాదాబ్దచింతావిహారుం గమాారున్ని రోధించి 
నాతోవరా"*ధించె బే ద్యుతీ | యివ్యిరించ్మి పపంచను సనం 'దెవ్వండై న౯ 
మదీయాజ్ఞ కున్మించిన_ర్రించనే విస్వ. ఉం దెంయశోధించినందో దు 
నంచీవు న్లోవి. చెద క్లైన నేతత్స భా_స్తం భమధ్యంబునం జాప్రమంఠ 
ర ఆలయ ది క్‌ “లా 
చ్యుగ బాహాగనంఫుట్టనధ్యాన నిర్భిన్న గ్గంక్‌ క ర ద్యయిీిగోళముల్ల 
సభా స్తంభమున్‌ (వేయ సందద్భు తా కార ఫూోరమ్ముగా నుద్భవంఖై 
నృసింహోక్కితిం బెంపువాటించి ద త్యెందుసి న్నింటిపె నొంటిమై నంటి 
రానీని వేగంబునంచాటుచో వానింబోనీక యుష్మృద్భుజాదండనంఘట్టి 


159 


చతురా తనము 
థ్‌ 


తుం జేయుచుం'దచ్చి రాజత్సె భాద్యార దేశంపాసం దూరు ేనంబునం 
బుర్చి ద )భోళిధారాధికారంబు నఎదందనిందించు చంచన్న ఖా్యాగం/గులం 
దున్మితూటాడి తత్పు.తు నత్యంత సౌభాగ్యనంపన్ను నిం జేసి రక్రింపవే ! 
లా ఇ 
తొలి యి[దుం బలిందుండు చండ[ప తె పానలజ్వాలలం (గమ్మి 
౧౧ 
నాకాదిలోకమ్ములన్‌ ని ్నల్యంగానిక ఫరో రాటవిం జెందగా.జీయుచుస్‌ 
మనటి సర ిక రాజ తాయదేయు వో గక S 
భూ ఎనర్జి స్వర్జాక రా సము జెయు ఏవ ౬) శప ప్రార్ధనావాక్య 
నంతుపుచితుండవ వపామనాకారమేపార మయూావావ వుదాననుంచెరి 
లు ౫ ౦ . ఇయు యి 
నాకుం జపా: దానము గావించు మూా(జడ్డులంచుం (బనంగించి 
P శ meee 
మెకొన్న వోం బాదముల్‌ పెంచ (బహా్శండగోళం.ు పాదదంయింగోొెలి" 
శ మ్మ ల ళ్‌ స 2) 
దా ౧ దుం ( భాం చక్ర “వంచి. రెం 
బె వం న్‌ son రా మిం దాదిబ్ల ౮౬ రకుల్‌ మె స గాసిచ్చి 
పోవించ వే! యింకముస్లార్త పే ర్యాష్టునాదిష, పరా భి లత్యంతిగరా ద్దతిన్‌ 
"జం! 7 మము 4 థి 
| సవ జ చె గబ సివయె ఫన్‌ (AEN Rs లు హరీ 
ధర్మవిధ్యంనమున్‌ జయం గొపించి గి యువన్‌. ౬ ముద స్ట పవి. ఫుల్ల 
పాషకియో పార్టునుం=న యయుగ్గునుం డా, కిత ద్బాహుసావా|సములళ 
తిత్కి_రిటో జ గలం నన శ్రీం 0.ఎుతోడన్‌ లర “ గఛా రాహాతి (పంచి 
జ గహక ఎ... | | 
గర్యాంధ రాజన్య: ధ్యంసమున్‌ వసి. భుంభ్రి"గయిన్‌ మానిన మున్ను 
లో శ కొనంఎతణాం బచగంబన్‌ పేరిచాదినం ప" ౧ఉిది ఛా(డీగలీం 
రష 4 gp 
te ~ w లాం అసం నావను! రర థ 5, ల Dr 
గొనలం దె గి నార సలన్నన్భెన భూ వాటించి |(శరామనామంసు “గ్‌ 
బూర చ )చాక్చలేన్‌ ఎ ంవుదీవించిఖుంో రధ్యవిధ్య సై _నెినావుర[గాయు 
ro ఏ 
వ్టాంగాటక ౦ దాటక [సుం ర్జు! నల్యగ్రామికా త్యాహలు నతు చేహున్‌ 
pe ళ్‌ 
సుపౌహున్‌ ధరన్‌ గూల మాారీ-ము ౫ ంెథివిచీనిమగ్నాం" గావించి 
rk 
వూానీంద్రుయోగ కమ్ము సౌభాగ్య యోగ ము “గావించి -ఖ్రేలు క్కివోటన్‌ 
౮ గార, yg” అ బ్య టట. “ల ** ల" సాం 
మునీం ది FN pol సమ్ముుసన్‌ CENT స! Nw es ఇముయుగ 
వూ విన్‌ గ అ ప పదక అపాంసు లేన్‌ ము 
యవుూ నిచే న్‌ ఎ్రనొద్భిస్వాగిత్నుం ప్‌పాః ago పాంసు లేశ ము 
నన్‌ గోపసిర్ను కం తొంటిరూపమ్ముస జెంది. తద్భ ర్వానంభోగ 
జీ ౧... es డి ఏమ 


నాఖ్య మ్యూనాంనింబ పె | సఫెంకిరో Woe కోదంపద ప ము లె” అమ్ము "నట్టు 


గావించి లోకై కోవిఖ్నాతల్ల్‌ ఎక శెజాతియా సితబెండాడి |తోవసి 
SMe ee స 
రోధించినన్‌ భార్లవుందో "ల నా కేతిముంజర ఏసంతి మా త్రంతర బ్యెప 
యోగ? టునన్‌ రాజ్య సఖా భిలాపెమ్ము వ *లించి న మ్యుగ్గుణో 'పేతె యు 
ల ట్ర ౧ రహా 

యొఫ్పు నీతొముజా డజెపియుస్‌ | ుమదీపింజ సామి లేయుంగొాల్యంగా: 

లో అ 

దాపసాకాం మేపాొ  గాంతారనిధిస విరాఘిన్‌ ఖరున్‌ దూపుణాద్య్యుగి 
చ తేయులం (దుంపపే ! రావణుంషంత దు స్తం తుండ అత 
యా - న హు $ 


కులశేఖర మహీపాల చరిత 159 


గొంపోయి లంకాపురారామసీమన్‌ జెజన్‌ బెట్టుటన్‌ స్‌వు స్నుగీవసాం 
ర లం. మయొకే౮ా మునన్‌ వాలి(దూలించి సుగీవు 
రాజ్యాభి పేకొజ్జ లుల జేసి తత్పంగతిన్‌ వారి ఎ బలథంచి వేగస్‌ హనూ 
మ) లంకభేది. చి ధూ దాతుం 
ఛం; (ద్రజిన్ను ఖ్యులం జెంవీ యకు, గ్రాంభకర్షుస్‌ ధరన్‌ గూల్చి ద్‌ తే వీవో 
(పాణవిధ్యంసముస్‌ జేసి నీదాసునిన్‌ గుంభకర్తానుజుంబోచి _బ గీ 
ముఖ్యుల్‌ భజింపంగ నీతాసమేతుండ.నై ' జాంబవచ్భానుపుతాంజ నే 
యాంగ దాదుల్‌ వెనంగాల్వ రత్న్మపభావిస్ఫుంత్పుప్పుకారూఢి న తెంచి 
మా_ర్తండవు శావనీశ్య పియంబౌన యో ఛ్యాపురంబున్‌ బ వేశించి గంధర్వ 
MST శే "న కాదిత్య కణాంది మాసి 
_వజంబున్‌ సునాసీకముఖ్యామర కేణియున్‌ భూరి? ఛేరీన్చుదంగాది ఘో 
పుమ్ము బుంబర్య* బ చజేంంచుబవింబంబు చంద బునం గాంతిపెంపొంద. బట్లాఖి 
వీ. కుండవై లోకనంరతణోపాయ'మేపారశ్లోభిల్ల నే! యింకనుం దేవకీదేవి 
గ ర్భంబునంబుట్టి "పెం పేస్పడస్‌ రా మకృస్త్ణాభిధానంబులన్‌ బెంప్రువాటించి 
(వేపలైలో వల్ల వుల మెచ్చ. గీడించుచు క్‌ వెన్న లుం బొలు చెర్వ్యం 
బునం(గోలు SE గుంపఫ్రులె గోవికల్‌ రం౫.-సీయన్‌ (బమోదింప టే ! | 
పూత నాఖ్యన్‌ దృణావ రు se 3 వ నై బకాఖ్బాసురాభిఖులస్‌ 
[ద్రుంచి గోగేపక[వాతమున్‌ (బోేవవే ! కాళియాహిన్‌ మదంపింక పాదం 
బులందొక్కి-(సుక్కింప వే | వ[జికోవించుటన్‌ ఫఘోరపాపాణవాతాంబు 
పాతంబులన్‌ గోకులం బాకులంబందగాకేయు మేఘవ జంబు౯ా విలోకించి 
గోగోపగోవీజనంబుల్‌ (పమోదింప గోవగ నోర్విధరం బె్రి త్రి హస్మాగ 
పరమ్మునన్‌ సిల్పీ ఛ్యతమ్ముగాంట్ర యూ ఖీరుల౯ (బోవవె! గోవికల్‌ 
సీపయిన్‌ మోహవి భాంతిచేంజరి (ప్రార్ధింప గద్యాంఛలీ డేర్చ వే ! ధర్న 
విధ్యంసునింగంసుహింసించి మోదంబునన్‌ దల్గి ,దం్మడుల్‌ హీ తుల్‌ బంధు 
నందోహముల్‌ నంతసింపంగవ ర్తింపవే ! క గి మూ_గ్రీభవింపన్‌ దింజ 
(్రేణులన్‌[ బోవవే! మాగధాదివ్యిషతో్క టి నిర్జించి 'శేరుక్నిణీకన్యకం 
దెచ్చి పత్నీవతంనంబుగాంజేయ వే ! పాండుపు!త దియా కాంక్షి వై దుష్ట 
చారిత్రుదుర్యోధనుంగూల్చ వచ క్రపాణే! జగన్నాథ! నిన్నున్‌ భజింపంగ 


[5] కృండనే రావన న్యవాతని ర్యాత నెచ్చన్‌ ద*యాంగ నానద స/తేధ్యంన 


20 


ముం బుద్దానణారంబుా. కొొంటివింకన్‌ గలివ్యాకులం బై న కాలంబు 
నన్‌ దుర్నదోద్యగమె Sg దోర్లర్వదుర్వారవృ_త్తిక్‌ విజృం 


154 


చం. 


చతురా శ్వాసము 
న 


భించి ధగ్ళుక్రియానాశ ముం జేసి విపాదిక (ప్రాణిలోక(ప్రమాడావహం'బై న 
యత్నేంబునన్‌ మించి బాధించినన్‌ గాంచి కోపి-చి సీవయ్యెడల౯ల్కి_వై 
కాదె రంగత్వైరంగాధికూఢు6డ వై బాహుదండ స్ఫురన్నండల్యాగంబునం 
దుష్టులంబట్లి ఖండించి సన్నాగముల్‌ వెంచి లోకంబశోకంబుగాం చేసి రశ్షిం 
పవే! వృష్టిచేం దున్టిగావించి నస్యాభివృద్ధి౯ (బజన్‌బోవవే! [గగాహ 
నంగ నమ హ _స్తిరాజము Sonn రకం 
పప! కర్నవిజ్ఞానభ__కి క్రి పపశ్య్యాదులం'దెద్ది యు" కేయ(గాజాల నీపాద 
పద్భుద్యయంున నాన కా నన్నురక్షింప వే! భ కమం 
దార! నర్భప్రజాధార! లశ్షీ్ణవిహారా ! నము స్తేనమ స్తేనమః, 94 


అనుచు నుతించుచున్న వసుధాధిపతిన్‌ గరుణామృతమ్ముచే 
నెనసినవూాడ్కి6 జూచుచు ర మేశ్యరుం డాతని మేను పల్ల వం 
బన మృదులీలనొప్ప నిజహ_సతలంబున నంటుచున్‌ గుణా 
వశం సాధ సు నరివ గ దివ్యులు భా కీయు 3కీన్‌ , 
'ముద్నువచ్చితి వ్యేమిన నిచ్చంగల్లు 

వాం $ వీర్చెద ఒర వెన! వరమును 

మని.6 గుల శేఖర ణు వినయమునంఒలి కె 

స్వామ్‌ ! సమానం కయె వాలుననుచు, 


సురనరి నాగతోకముల ఫో నిలుకన్నకలం+సు వింయుము 

వరు సరిరాగు రూపగుణ క ౫ భవలీలల పఏవనూడి కి 

లన లోకు తెన్న(ం౫ Se తు | నుర క 
ద్రీణముగ సీకు నీందలందివిస్‌ ఇలింబెండిలిగమ్ము నెమ్మి లో వ 


వరమిది యెయనిన సన్ర్యు దు 
హారి యిట్లును న్‌ న్‌ “సుఫజన్మాగణి ! లక్‌ 2 
ధరణీనీశాళఖ్యలు ము 

వ్వురు మత్పతులను దు నెటుంగవో ! వేదములకొ, 


ఇపుడు నను రంగమందుగకు జెణింగి కోర్కె. 
వుదివొడమి సీదుషుతియె యుదయవముం'దె 


95 


97 


98 


కులశేఖర మహీపాల చరిత 155 


ఏంశునరపాల ! య నంతకంశెు మున్న 
కోరియున్నాండ నయ్యింతి నూడుటకును, 99 


ప, అని యభి పాయం'బణీంగించిన i 100 


కం* రాడా ([పియమంది యూఖగ 
రాజతురంగానువంగ రంగపలీ ! మా 
రాజీ వేతణ. బెండిలి 


గాంవేయ సను వా, ;పగావలయు.( గృపన్‌ , 101 


ప. అనువుం | లౌరీంచినన ధవ దేవు, ఊట నకానిాడని యన్నుగహించిన. 
Se) 
గా రాంతికులం విలంంబంచి యూరేయి ముజకూ గృనిశృయంబుగావించి ముకాసల 
వూాలీకాభిరామంబును మరకతమణి ప 'భాశోభిత_ స్తంభ సంభృతంబును బద్భ రాగ 
నిలాపుంజమంజులసాల భంజి కారంజితంబును నగణితమణి గణకిరణభూ పితసువర్ల బిందు 
సుందరకవాటకోభితంబును నగునొక్క_మహో సౌధంబమ్మహాత్సునకు విడిదలగా 
నిరూపించి యచ్చటికివిచ్చేయుసటుగానించి రుచిరానీషపడాగం లు సమర్పించి 
౧౧ లు య 
యంతకిప్రుంబు శృంగారింబండిగా' వారి ని మోగించిన 102 


సీ _రచితసామంతొంగరాగ మ”టిసకణిల్‌ 
తెలంగంజీసిరి నఫా స్తంభములను 
రజమడంగ ౯ జందనజలంబు జలిరి 
య 
పీభపీథుల బహి ర్వేదికలను 
మృగ నాభీ సనిక్రి కూర్చిరి కప్పురంటున 
రంగువలి కలు గహాంగణముల 
య 
రహిమించు పచ్చతోరణముల జడసన్‌ 
(వేలలోట్లిరి కర్క_రీగలముల 
వ Sa “pI గ జ లం 
తే. గీ, థూ లసంజల్లు ఏష్టాతిభిగా బీొరియు 
బటిక ములనొర సిరి ? [మట] పాపడముల 
(పేమ దళుకొ త్త నిలిపిరి నృపతిగృహా వి 
టంకతటముల' జ్మితపటధ్యజముబుం 108 


156 


కం, 


చం. 


కం, 


చతుశా న్‌ శ్వనము 


సరసాన్న పానముల న 

సర సరు(డు నమ గజనమనకపియముగ భూ 

సురనంతర్చణ మతా 

దరమున గావించే విబుధతతి మెచ్చంగ ౯, 104 


ఫలములు జున్ను ఖజ్బములు పాయననుల్‌ గలమాన్న మప్పడం 

బుబు వడ లిడైనల్‌ 'సగుడ మోదకముల్‌ మి“యంపు(జారు నం 

థిలు ఘ్యృుతపూరభాకలు తుదిన్‌ దధిఖండనప హాయ మేర్ప్చడన్‌ 

జెలిమి భుజింపంబెళ్తు న న్నపసింహు(శు బంధుహి తార్గకోటికి౯, 105 


వ. అంత సమ్మ సీ కాంతుండు నిజకి న్యాన ఫాలం వలిచి యిట్లని యః 106 


మోర లిప్రడెచని మా నీ 
భారమణికి నుచితమంగళస్నానాలం 
రము ములు Mw 
ne 1 కయు మనః వీయమెన-గకొం 107 


పః అసి మూ. గావించిన న వ్యెలుచులమంవగ తిం జని యొక్క .ముణిమాలి 


కాలంకారసునుచలునవంబసగు మందిరంబునందు నముచితపరమ్మూనం గూర్చున్నయ నన్నె 


అంతం గాంచి డాయంబజని య ట్రునిరి, 108 
ఛా, ఏ వేళన్‌ మది'గూ రు వాభఘరను (డు తానే తేంచె మొతం డి సం 


కం, 


కం, 


ఫావించె న్నినుబెండ్లి సేయగ శుభాం థి స్పా సృ-గారముల్‌ 

గొావింపన్‌ మముయణంచనాడిచట నాలన్యమ్ముగానీక చే 

లేవమ్మా రుచిశాంగి ! నీవిభవ ముశ్రేఖంప లే రవ్వరున్‌ ( 109 
౧ 


అనుచు నృపకన్య వ 

చని యుకపీఠమున నునిచి జలవతుణ లొ 

య్యన నభ్యాగ న్నానం 

బొనరిం-దిరి పరిమళ్నపయు క్షజలములన్‌. 110 


ఒడలు తడియార్చి పొందళు 
శెచలని నునువలుప. గట్టనిచ్చి సెటకురుల్‌ 


కలజేఖత మహీపాల చ రత 157 


టి ముడియునిచి జిగిచిం 
"బసకు కసూరితిలకి మిడిరి చెలయణకు నుదుటక౯ొః lll 


నరపిం గన్నుల. గ జ్ఞలంమిసిచి చంచచ్చందనస్యాాదుప 

[(తరుచుల్‌ చెక్కుల జేర్చి కర్క_శ కు చద్యంద్యంబున౯ గుంకుమ 

స్ఫురణం బెర్పండం జేసి మాసికంపుసొమ్ముల్‌ వోభిల౯ బెండ్లి కూ 

తురు గావించిరి పేరటాండు మహిభ్ళృత్సు తిలా (బమోదమ్మునకా, 112 


. హారతాటంక పారమంజీర కటక 


-కాం-బికా హంసకద్యుతుల్‌ గ తట న ట్ళ 
దనరు రాజన్యకన్యకం గన కోవీఠి 
నునిచి పాటలువాడిరి వనజముఖుము, 118 


వ, అంక మూకాంతుండు రంగ విభునకు మంగ ళస్నానాలంకారాద్యుప 


లీ క re 
ఇారంబులా చ రింపందగిన పుణ్యాంగనలను పదవే తలను. విపవరులం బంచిన 
అలి 


వారలమ్ధుహాత్యుసినందర్శిం చి త ద్చినకార్యంబు తజం గెతంగించి పఆవనుబ (7 కొని, 
( ( “ నా ర 


ఉం 


క్‌ 
దీం, 


114 


మోము సెమచ్చు' గన్ను లటమోాశ్సు వహింపం గచపసూనముల్‌ 

"వమటు జాటువాణం గుచపీభిం గొరంగి నరుల్‌నటింప హా 

స్థామితెరొత్న కంక ణచయధ్నని సొంఫునహింప నొక్క. కాం 

తామణి నేర్పుచే సుం భికో లమునం దలయం"బ శెెరికి౯, 115 


_పాంచద్బిహుమణి ఓలిత 

“కాంచనకలనోదకముల': గడువేడుక దీ 

వీంచి జలకమాడిం-చిరి 

పంచా ననమధ్య ల్బుప_తొశున కుక 116 


ననితిరయొక్క- తే నస్యకొ నకి ఎతెంబ”ం 

బంది చ్చె లోక కసుందరునకు 

ల జ న్‌ వ్‌ ద అధు 
తరుణియొక్క_ తె ఫాలతలమునం గస్తూరి 

ైష్టుటుర్‌ ర్చ వినమ లేఖునకును 


158 చతుర్థాశ్యోసము 
Ey 


సుదతియొక్య- త సంకుమదమ్చదు క్రీగంధ 
మల౯దె భక్తాభీష్ట ఫలదునకురు 
జలియో ఇ మకుటకుంపె లముఖ్యభూపణో 
త్క_ర ముసనంగను సుథాకరముఖునకు 
లే గ్‌, వెలదియొక్క.. ఈ సువుమూలికలు మురారి 
కంఠమున జీర్చి వేళొక్క_ కంబుకంఠి 


—_ 


పసిడిపావాలు నొడ్‌7; (నీపతిపదముల. 
జిశినిముకుర మ్య. జు ప నేఎెకి ఇ ఫాపిఖిం [17 


స, ఇ ఇం౦గొన సమ్మ త్తి కాశనులప్పుగుపో గిము నలంకరించి మఃశీవిచి 
సీరుచివిలసితింబగు నొక్క_ సమున్న తకి నక .౨ఎమ్ముసందుని స మసీాసురమం(త్రీే 
చ్వార౯ణరవంబు లెనంగం గలి ఎయిన్న౧త,. 118 


నీ అరుదంచె గరుదంచటాు౧గతవాంసా్‌ 

సాదరుండజ నొళసోవను,౦"*సు 

చశనుబంచె శు భా(భథనముది(౫ సృృ్రసష్థభిక్‌ 
వాహితుండగు సీలలోపాతుండు 

ేతుచె గతిచాతురీ హితాగోీవాణో 
మ్రైళ్ళ/వుంచైన వృద్ధశివుండు 

తరలివచ్చిరి మరుద్వరుణవహ్ని కుబేర 
ముఖ్రులు శ్రీ వారిపదాంభేజనఖులు 

రంగవల్లభు పరిణయారంభ మెటింగి 

యందబిచటకుపణ తెంచి రధిప్రుగొలున 

జయవీజయ చేషభుజగేంద సై న్యపతులు, 110 


కొం పక్క_ండు విబుధ శేఖకు 
లొక్క-టం దను జుట్టి కొలిచియిండంగం "బేజం 
బక్క_జముంగ నారియొప్పెళ 
జుక్క_లలో. జందురుండు నోోభిలు భంగిన్‌, 120 


కులశేఖర మహీపాల చరిత 159 


ఆ, వె. శేర భేశ్యరుండు శీశవుతోడ వి 
చ్చేయవలయు డడ నుసేయవలదు 
వరముహూ ర్త వేళ వచ్చుచునున్నది 
యనుచు జెప్పిపని చె నచ్యుతునకు, 121 


3 


కం. జనవరుని పలుకు లేర్పడ 

విని రంగవరుండు -ని త్తవృత్తులలన ము 

న్ననువ_గ్శించిన సురవర 

మునినంఘముతోడ. గదలె ముదమెదం బొరలకొ, 122 

వ, ఇవ్వ్‌ధంబున జగ చ్చరణ్యుండగా (శ్రీరంగవ శేణ్యుండు నంఛాదితవిచిత 
నన్హాగదీర్ల కుధా౭చలవిలంబిత చంచన్మణిమాలికాళో గితోభయపార్ళ్య భాగంబును 
జరత్నరత్నకింకి.4రు నినసూ తనం వేవీ.తశింజానచతుశ్చరణంబును సుథాంశుకరనిభో 


గంతదంతంబునునా ఎం జవం నారా హించె నప్పు 123 
న. ఆం౦3:3మ్ముధరిం చి నయుహి*పంంత యాతి ఎం 
© Qa షు 


సనన జన తా TH, సవా 
న. | ల | స్త్‌ 
సమం: ము ఆంపుజగ జంపు “గి వంపు 
తలలను పాచసదచదము పసంంరిబ 
వ a ఖై లవ లో 
5 నక పత్రము పూని గిజిబం యడంప వి 
మనం ముని ముస హ్‌ స్టా 
ఓ 
త క న త ఫై YT లు పముతు 
C 
వెషకూ*మిం చు "ఎల్‌ఐ మూ యులు సవ 
ఆవే హై క ఈ. ల లే 
£9, Xa (వ్మారు దాది సెక స వ 
య్‌ కీ క లా నా 
కదిసి యే పం గగదీవికాసనహ్మస 
హః Rt ల 
వీ పపధముస విచ్చు దేవ దప 
డమితి వాది త్రఖూో షమ్ము లతిశెయిల, 124 
ళా 


తనీ, నరశ సౌరభ మృగమదసాంక వాది 
కలిత చందనతాంబూలములు పసిండి 
ప ళ్లేరమ్ముల సిడుకొని [ప్రమద మెన౫( 
బుణ్య కాంతలు చను'దేర ఛూవిభుం"పు, 125 


160 చతుఛా శాసనము 
థి 


వ బంధుజననహితుండె వివిధవాద్యరవమ్ములు వీక్క_టిల ముచుకుంద 
0 . cq 
వరదు నెదుర్కొని, 126 


చం, మృదులసుగంధచూర్ల మ లు మేనులపె € గుణియించి యందబున్‌ 
గదిసిన చో నృపాలుడు జగ త్పతికిం గలపంబల ది స 
మృదమున సూనమాలికల మావితలీల నలంకరించి సా 
వాదవ విరించిరుద పురుహూతిమునసిది(జులన్‌ (గ్రమ మ్మునన్‌ . 1277 


వ్‌, నముచితపూజావి ₹పమ్ములం బత్నీనహితులగువాఎలకుం (బియంబు 
నెజపీ యందజందోడ్కొ-ని చన నగరవీధిం _గమ్ముకొను రంభాద్యప్పరోగణమ్ముల 
నృ_త్త పకారమ్ముల ఏక్షి ౦ఫప్రచు మందగతిం జ న ఛీరీపట హ భఖాంకారఫఘరోపష 
మ్ములును గావ్‌ వేణువీణాగానస్వ్యానమ్ములును దిశ లం బర్వె నయ్యవనరమ్మున 126 


సీ తుంబురునారద స్తుతీతరనలీ= 
భెమగాయక గాన ఫణితీ గాంచె 
రంభోర్వ్యశీకృ ఏతే ns 
నగర వశ్వానృ_ె ఎ నయత సెనసె 
ఆగీరసోదీరి తాగ మస్యర సిస్ట 
నగ కద్విజ్‌ చార ణత( బొనంగె 
సురకంరమం దా3సూన సౌగ ంధ్యంబు 
జనధృ్భత[ పసనవవాసనల నొది ౫ 


తే, గీ, మణీయు( గౌ బేరనిలయ నంపత్ప్రభావ 
మానృపతికోశగ్భహ ల ననుసనరిం చె 
వింతగాదిది [శీరంగవిభుని కరుణ 
కలిగె నేనియు నచట దుగ టముగలడె, 129 


వ, ల్ర తే తెణింగున రంగవలభుండు మహీ సురన న్య సివాచనంబులతో నంతః 
ఫురంబు సొచ్చి మొగనాల నేనుంగుడిగి సే సేనాపతికరంబవలంబించి క యోంతరంబుబు 
గడచి వికించిపభృతులు వాదివికొసిరా నేతెంచి ముందట నతివిచి తపాంచాలి కా 
సముదంచిత_స్తంభాభీరామంబును బరి_స్థీర్ణమనోహారణా_స్తరణశ్తోభికంబునునగు కల్యా 
ణావనథంబు నగుమొగంబునం (బకేశించి సపరివారంబుగా నాసీనులై యున్నంత, 180 


కుల శేఖర మహీపాల చరిత 


తే, గీ. అపుడు నగరి ఫురోహితు లమరగురువ 


క౦ 


కం, 


కం. 


సే గీ, 


తే.గీ 


ర్‌ం, 


21 


శిష్టముఖ్యమునీందుఖచే ననుజ్ఞ 

థి న 

కాంచి టన గనకవిరచి 
తోపకరణమ్ము లునిచి మం[తోొో కు "అనంగ, 


వె వాహికనమయోచిత 

పావనవీరమున రంగపతి నునిచి యిన్‌ 
-వేవేగ. గన. డో 

రావలయునటంచు౯ బలుక రాజు (వీయమునన్‌ | 


చెలులం గని కన్వకామణి 

నెలమిన్‌ దో డెండు మోరలిపుడని పనుపన్‌ 
జలజాశులు వేగమెచని 

కలవాణిం గాంచి పేమ గడలుకొనంగన్‌, 


మతిమతి మాలతీసుమనమానశరీరిణి ! మంజుభావీ.ణీ ! 

కుతుక వెలర్చ లోకములకుం జతి నీపతియ య్యె, నయ్య స్‌ 
కతిపితమా చరిం చె సముదంచితమయ్యె విగించులేఖ ము 
న్నతను(డు నిన్ను సెంచె నిశ నాతినినేచెదవమ్మ (కమ్మజక౯ా 


అనుచు. గించిదవాజు శ్రఖియైన రాజ 

కన్య కరమూ.ది తిగిచి యగ్ని లికమిగుల. 
జబొడివికొని వచ్చి చూపజద్భుతము నొంద' 
దం[డిముందట నునిచిరి తలిరుబోండ్లు. 


అంత సంకల్పతం(త్రమం|తౌడి విధుల 

జరగ వైదిక ముఖ్యు 'లేర్పడలంచేయ 

సర వి. గూర్చున్న యవ్యధూ వరుల క్‌ఫ్రుడు 
నడుమ. 'దెజుంబూనిరి భవుండు నళలినభనవుండుం 
జన పతి పసిండిప ళ్ళర 

మున రంగశుని పదాబ్దములు నిలిపి ముదం 


బున శుభజలముల (బమో 
ళనమొనరిచి మాళి. దజ్జైలమ్ము వహిం చెన్‌ 


161 


181 


182 


188 


184 


185 


186 


187 


162 


కం, 


కలి, 


కం, 


చతుర్హా శ్వాసము 
థి 


దర్పకుండు విరిశ రమ్ముల 

దర్పంబెడయయ్యె ననుచు. దల(క మహీశుం 

డేన్ప్చడ నొగి మధుపర్కం 

బర్పిం చెన్‌ రంగపతికి నర్క-ద్యుతికిన్‌ ం 188 


నరనాధు(డు పాడ్టో తిష 

ధరణీశుండొనంగు గంధదంతావళేమున్‌' 

హరికి సమర్పించే బురం 

దరుః డిచ్చిన కల్పకుసుమ డామమ్ములతోన్‌ థ 139 


ఆరట్టవిభు(డు మును దా 

కోరిన క్రియ నిచ్చు చటులఘోటకముల ల 

శీ శ్రరమణునకిచ్చెన్‌ మది 

కూరిమి దళుకొత్త రత్న కుండలములత్‌ోోన్‌* 140 


వ, మటియుం గులశేఖరధరారమణుండు మదింబొదవుముదంబు తుది 


గానంబడ క జగద్యల్ల భుండై న యలునకుం బరారంహారకిరీట గోహిరణ్యాదిపడార్థం 
బులు నమర్పించె నంత వధూవరులకు మజుంగుపడ నెసంగు తెజు వీడంచజేసిన, 141 


సీ, 


తె, నీ 


తే, గ. 


రంగవల్ల భు చూడ్కి_ రమణి మోమున జెందె 
సతిచూడ్కి_ విభుపదాబ్బమునం బెన౮ా 
వరుచూపు బోటి కంధరమున విలసిలె 
చెలిచూపు పహారియూరువుల౬ దన ర్చె 
కాంతువీశుణ మింతిఘనకుచమ్ముల (వాలె 
నాతివిక్షణ మోశు నాభి సెనగ 
పతిదృష్ట్‌ నఖినితంబముల పై 6 _బాపించెె 
యువతిదృప్లి. మురారియురము (బాయ 
నాథుని విలోకనమ్ములు నాతి యూరు 
జానుజంఘాదులకు డి గం జం[దముఖ వి 
లోకనమ్ములు భర్త బాహాకవోల 
నయననిటలావలం బనోన్న తికి నెన-, 142 


రంగపతి తన్ను (జూచిన రమణి మోము 
వాంచు నతండొండుజూచిన( గాంచుముజఆ 


క్త, 


ఉం 


చం 


సీ, 


కులశేఖర మహీపాల చరిత 


పహూంనములు ఖంజరీటమ్ము లందిడింది 
మొనసి డాంగురుమూ.తలాడిన విధమున, 


నంగతి జగములశెలన్‌ 

మ-గళదం బనుచు జనులు మదిమెచ్చంగ నీ 
ఛాంగన కంఠంబున వారి 

మంగళ సూ[త్రమ్ముగ శై మది ముదమెసంగన్‌ , 


అంచిత హేమపాతముల నత్షతముల్‌ దగ నాణిముత్యముల్‌ 
నించి నిజా స్త్రలిర్లడిల నిల్చిన దంపతులింపుమోజ ల 

శ్నీంచి చలించుదోయిళుల జేర్చి పరన్నరమాళులొప్పంగా 
నుంచిరి ముద్దులేనగవు లూ జెడుమోములు సొంపుగుల్క_ంగన్‌ , 


పదపడి వహ్ని వేల్చి తనపాణితలమ్మునం బద్మగంధి శే 
ల్నుదమున. గీలుకొల్సి దె్భజముఖ్యులు మంత ములుచ్చరింప నం 
బుదమువిఖుంద(6 (గొమ్మెజుంగు బూనినరీతి లతాంగితోడ సా 
ఖ్యదహుతభుక ప్రదక్షిణము కైటభవెరి యొన ర్చెనయ్యెడన్‌ ం 


168 


148 


144 


145 


146 


వ, ఇ_త్తెజంగునం. [గమకమంబున వివాహకార NU మంబు నిర్వ రించి 
యొుక్క-_మణిమంటపమ్మునందు సువి శాలమనో హరం బై నకు సుమతల్పమ్మునందయ్యి 
రువురుదంపతుల నునిచిరి, ఫుణ్యాంగనల జయమంగళంబను పాటల రవంబెనంగె 
వేణువీణశాపణవాదివాద్యఘో పమ్ములువికగ టిల్లె గంధర్భగానంబువినంబడియెనచ్చ 
రలుపెచ్చుపెటి(గి తమ హెచ్చులమెచ్చు లెజుంగుటకు విచ్చలవిడి నటనమ్మునలుపం 
దొడంగిరిట్లు మహావిభవమ్మునం 'దేజరిల్లుచున్న (శ్రీరంగవల్ల భుం జూచి. 


ఫటతరల సాటి వోటక మైన 
మకుటము గమలనంభవు. డొనం7గ 
మంజురోచిఃపుంజ రంజితాగశ్రంబై న 
పచ్చలపతకమ్ము భవు. డొనంగ 
మందారగంధనంబంధ బంధుర మైన 
హారవారము సునాలీరు. డొన 
మానితాంబుజరాగ మణిముండితములైన 
కుండలమ్ములు మృగాంకుం డొనల7 


147 


164 
తగ, 


Aa 


తే, గీ 


తే గీ 


ర్‌ం, 


చతుర్భాశ్యానము 
థి 


వహ్ని వరుణాది దిక్సతుల్‌ వసనభూవ. 
ఆాదినం భావన లొనర్చి రలవృుమెజుసి 
రందబును నవ్యతుల సికాహ స్తులగుచు 
మం(త్రపుప్ప మొ సంగిరి మాధవునకు. 148 


సగముకల్యల జేని సరివచ్చు నుదుటిపై . 
(గ ము క్ర స్తురితిలకము 2 దనర 
శకెమ్మోవిరుచిగ మి 2 శకెంపులనై వడి 
ముక్క_అము త్రెముల్‌ మురువుసూప 
రహిమించు చెక్కుల రవల తాటంకముల్‌ 
మితిలేని ధగధగద్యుుతి నెనంగ 
కుంకుమంబలదిన కుచకుంభయుగలళివై 
మణిహారపం క్రి నంపదవపిాంప 
సిరులెనయువూడ్కి. పొదల ముంగురులు గదల 
పసంపుజిగిచీర మెబియ' బూంబాన్పుమో-ద 
ఘనుని చెంగట రాజన్యకన్య- జూచి 
వబుధకాంతలు సిగైత్తి వెల్ల నెరి. 149 


భారతీపద్మసంభవుల్‌ పార్యతీతి 

ఫురహరులు శచీపురందరులు మొదలు 

సురవరో త్తము లవ్వ్యధూ వరుల చేత 

మిధునతాంబూలములు గాంచి రధికలీల, 150 


అంత వనంతములాడీరి 

పంతములిగురొ త్త విబుధపతు లచ్చరలున్‌ 

వింతగ సామంతులునట. 

గాంతలతో చల్లుపోరు గావించిరొగిన్‌ = 151 


వ. ఇట్లు కృత్రోత్సవలీలావి శాలుండగు కుల శేఖరనృ పాలుండు కారాంతి 


కులవలన దంపతులనొకటిసేయుటకు ముహూ_ర్తమ్ము నిశ్చయించి తత్సమయంబగు 


టయు 


నయ్యరువుర నముజ్జ లాలంకారశోభితులంగావించి గంభీర నంభనం భాన 


మానమ్మును విచిత్రేచిత్రపుత్రికామనోవారకుగ్యమ్మును వినూత్నపల్ల వతోరణో ల్ల 


కులశేఖర మహీపాల చరిత్ర 166 


సితప్రురోభాగంబును వివిధవర్షోప రినిబద్దవి తానవిల సితమ్మునువి తానపర పంత లంబమాన 


విద్యోతమానఖదో్యతనదృ శన సమృద్ధమణిమాలి కాలంక తమ్మును నగునొక్క_రమణీయ 
మంటపమధ్యంబునందు, 


152 


తే, గీ పచ్చరాంగోళ్లు పవడంపుబట్టియలును 
౧౧ లు 


కం, 


కం 


కం, 


పట్టువజచిన నునుపట్టు ప క్రైడలును 
దనరు పర్యంక పాళి మంచారకుసుము 
ఫుంజములు మంజులాకృతి. బొందుపజుచి, 158 


వొందుగ ఫల భత్యుమ్ములు 

చంద నక స్తూరికానువంగ భరణికల్‌ 

సుందరతల్ప[ పొంతేము 

నందునిచిరి చం[దవదన లతి వోదమునన్‌ + 154 


వ, అయ్య వసరమున, 155 


వాచన్సలియు వసి స్టుండు 
నోచి సే_శుండు తగిన-చోటుల మంత 
(శీచతురతం జూవీరి నవు 
యాచారవిచార కార్య మనుకూలముగన్‌ , 156 


వాణియు శ ర్యాణేయు గీ 

రాంగాధిపురాణి గూడి రాణించు గుణ 

(శేణి. దనరు సీళాక 

ల్యాణిం దోడ్కొ-నుచుం జనిరి హరియు న్నెడ౪గ + 157 


వః ఇట్లు దోడొ్క-నిచనుదెంచి ్రీవత్చాంకు పర్యంక నమిపమ్మున నిలికి 


యిట్లు నిరి* 158 


ట్‌, 


బొంకుట నేర దన్ధిజనపోహణతత్సర సత్యధర్నని 

ప్పంకచర్శిత్ర వృద్ధగురుభ_క్రినమన్విత శీలసత్కి_ యా 

లంకృత క్ర _రిశాలిని విలానమనో హర 'తావ్మకె కమో 

హాంకురఖన్న హృన్న ళినయె యిటులున్నది రంగవల్ల భా! 159 


ఆం వె సరనవచనరసిక ! నకలపతివతా 


తిలక మోమృగాశ్షి దేవ ! నీదు 


166 చ తుర్ధాశ్యాసము 


పత్ను లందు మెచ్చుపడ నేర్చు నిముద్ద 
రాలి మనసుదెలిసి యేలికొనుము, 160 


కం. అని యప్పగించి దేవాం 
గనలు నగవులొదవు వదనకమలములతోో? 
జనుటయు ౮౦గేశ్యంరు. డ క 
జ్ఞనపతిసుతవలన' గీలుసా చెన్‌ చితిన్‌ i 161 


G. జృంభిత భఛ_ర్హృమోవా మొక చెంత నలంత ఘటింప నద్భు తా 
రంభితయా నపృతప భరమ్మున నిల్యంగ లేక మంటప 
స్తంభము మాటుకుం జనినం దత్పరిరంభవిలోలచి త్తనం 
రంభమునం గనుంగొనుచు రంగవిభుం డెలనవ్యు మ్రాణ(గన్‌, 162 


కం, _విరిపాన్సు డిగ్గి రంగే 
థ్వరుం డయ్యరవింద గంధి జూడంజని త 
త్క_రపల్ల వ ము నిజకర 
నరసిజమున నూందినగ వెన(గ నిట్లనియెన్‌ * 168 


కం. ఇదియీమే శుకవాణీ ! 
మదనాయానమున నీను మగువననుప నే 
నొదవిన విరహ శమమున 
గదియం జను బేర, +*నెట్టుగా. దొల.గితివో ! 164 


వ అనిపల్కి_ యయ్యితిం గాంగిటంజేర్చి పూంబాన్పునకుందెచ్చె మటే 
యునుమృదుమధుర నల్లాప ముల నబ్బోటి ఫుయిలోటంటీర్చి రంగవల్ల భుండు. 165 


నీం శనివింబమెంతనంజూలు పూబోడి నె 

మోముపై € గదియంగ మోము(శేర్చె 

పసిండిచాయల డిందుపబచు' జక్క_ని చెక్కు 
టద్దముల్‌ కళలంట ముద్దులిడియె 

మృదులబింబఫలంబు నదలించు నఖమోవి 
నలరు సుధారనం బానదొడగ 

గ జకుంభముల గెల్వంగడంగు వీనప యోధ 
రంబుల నఖలాంఛనంబు లుని చె 


కుల ేఖర మహీపాల చ రత 167 


శే, గీ. విరులు [కొమ్ముడినునిచె ముంగురులుదడ వె 
(పబ్బి మేనుల. బులకాంకురమ్ము "లనంగ 
మరుని చెయ్యుల' బెనగాన్న మమతకతన 
రమణి నీవికిం జెయిసాచె రంగవిభుండు, 166 


కే గీ. వీడపెంపున నయ్యింతి విభునికేలు 
తనకరమ్మున బిగంబట్టుకొనిన నగుచు. 
'జెలియ చిబుకంబు నివురుచు. జెలిమి నెరపి 
రంగరమణుండు చెలి యన్ముగహమువడసె, 167 


వ, ఇట్ల నో్యోన్యబద్దాను రాగులగు నయ్యిరువురు సురతవి శేషవిసోర ముల 
మెలంగు నప్పుడు చెదరిన తిలక మ్ములును జిక్కు_వడినహారమ్ములును నడలిన కేశక లాప 
మ్ములును ముదురులగునూర్చులునుం గలిగి పరి శాంతస్యాంతుల గుచు బర్యంక 
తలమ్మున నశ యనించియున్న త. 168 


డం చందన కె లదేశమున నంజసితంబగుచు౯ా సుమ వజూ 
మందసుగంధనంపద సమంజనమై విమలోల్ల నత్సరో 
బృంద పయకికణవజము పెంపెసంగగన్‌ మరుదంకురమ్ము గో 
నిందుండు సుందరీమణియు వేడ్క_సుఖంప(గ వీచె నయ్యెడన్‌ , 169 


ఉ డాతవియాగదుఃఖయగు జక్క_వ మెచ్చ(గ మున్న హార్ముఖ 
(శౌతకు వేళ(డెల్సి నిలసద్దతిం బద్భినిమేలనన్‌ మనః 
[వీతిచెడన్‌ జకోరకము, బిట్టలుకన్‌ విటచోరభంగవి 
ఖ్యాతములై యెసం గెం జర ణాయుధకంఠకఠో రనాదముల్‌ * 170 


ఉ  అమెడ మేలుకాంచి కమలానన మెల్లన శ య్యడిగ్షి కా 
నొయ్యన సంచలింప ముడియూడిన కొప్పు నెజుల్‌ నితంబమున్‌ 
నెయ్య మొనర్చ సళ్గుకొను పీవి కరంబునంబట్టి సిగ్గు సం 
దియ్యక తోడ్పడంగం బడశ$ీల్‌ వెడలెన్‌ బదముల్‌ తడంబడన్‌, 171 


వ ఇట్టువెడలిచనునెడ నెచ్చెలులచ్చేడియంగాడుటయు లజ్ఞా భరమ్మునం 
జిఖునగవు నెజయు మొగ ౦బెగ యింపంజాలక యూజక చనుచున్న యన్న రపతిసుతం 
జూచి వారలిటనిరి. 172 


168 చతురా శాసనము 
థు 


ఉ. వమియుఃజెప్ప విప్పుడదియిమి నరోరుహగంధి మున్నుగా 
సీమది నంచలింప నతేనింగదియంబడి చుల్క_నై తొ యా 
ధీమణి (ప్రార్ధశల్‌ వడసి 'తేజముగంటివా ! చై వులన్ని యున్‌ 
'శేమముగోరు మాకు నెటింగంపుము నఖ్యమునివ్యటిల్ల గన్‌ = 178 


వం అనిన వారలకిట్లని యె, 174 


కం, అక్కొ_ట [కొ తేకతలు మో 
రిక్క_డసెప్పెదరు వింటినితియనరి యం 
దొక్క_టియు నే నెబుంగను 
జిక్కులం బెట్టంగ నేల చేడియలారా ! 175 


వ అనిన నఖులిట్లనిరి. 176 


తే గీ, ఏమియు నెబుంగననుచు సీవిపుడు మమ్ము 
చిక్కు_పటి చెను నరులేలం జిక్కు_గొనియె 
కుచతటుల నెలవంక లగుంపఫు మోవి 
కెంపు లివియేమి తెల్ప'వే కీరవాణి ! 177 


పః అనియిట్లు నాభి పాయవచనమ్ము తెనంగ మందస్ని తాలంకృత వదనార 
విందలగుచు నృపాలసుతం దోడ్కొచని నముచితకృత్యమ్ములకుం జనిరంత, 178 


ఆ, తామరసాకరోత్సవవిధాయి రధాంగవిహంగనంతత 
తేమసమర్గనమ్ము సువిశేషబుధ్యవజ[ వేద] భామిత 
శ్రీమహసీయమై రుచులంజె న్నెసంగ౯ భువనై కదర్శన 
(పేమరసావలంబ మినబింబము తూజుపుకొండ కొప్పునన్‌* 179 


కం, సూర్యోదయమునకు న 
'త్కా-ర్యా| హర్నుఖము లెల్ల] గావించి మవాౌా 
దారంధురీణుండు హరి దను 
నార్యులుగొలువంగ వరాననానీనుం డై, 180 


సీం చంద చందనక ళా సౌరభస్ఫురమాణ 
వదనవత్ష,స్పౌష్టవం బెనంగ 


కులశేఖర మహీపాల చర్మిత 169 


పాడాబ్దరాగవి ఛభమరుచిన్నృహణీయ 
లలి తాధరాలకోల్బ నన "మొప్ప 
పల్ల వాప_ర్హశ్లో భాగ ఫీర స్ఫుర 
త్పదనాఖిసురుచిర్మపతిభ దనర 
ఫంఖకుంజర హా _స్గసౌందర్యయుత దీర్గ 
కంఠ బాహువీలాసగరిము పోస 


మంజుశేయూర కుండలమకుట హోర 

ముఖ్యభూపషణములు మేన మురువుసూప౦ 

చేజరిలెడు కరుణావిభేయు నెదుట. 

గాంచె బేవనికాయమ్ము గారవమున, 181 


fg 
ఫూ 


వ, ఇవ్వ్యిధంబునం గాంచి చతుర్నుఖశర్వగీర్యాణవల్ల భులు చేవమునినహి 
తుల రంగ వల్ల భునకుం (బ్రణామమ్ములాచరించి (పసాదసుముఖుండగు నమ్మహోత్ను 
నిచే ననుజ్ఞాతులై నిజస్థానమ్ములకుంజనిరి కుల శేఖర మహి వల్ల భుండు నల్లుని యభి 
(పాయల బెజింగి (పయాణోచితమ్ములగు చతుర్విధ న్యమ్ముల నమక ట్రంబని చె 
వమశియునుః 182 


చం ఉరుతరత_స్ప ఫేంమ కలన్లో పహితాగము పార్శ్వ భాగ ఖే 
సురనురరాజరత్న రుచిశ్రోభితి దారు చయ ము 3 శితువి 
స్ఫురిత విహంగ పుంగవ విభూప.త మద్భుత వేగవావాబం 
భురమగు తేరు రంగరమణుం చెదమెచ్చంగం జెంతనిల్సిన౯ 188 


ell, 


* గ అత్తమామలు (మొక్కు_చు ననుపవెజలి 
కనకమయరథ మె క్కె. రంగ్యపభుండు 
(పార్టి వన్‌ లశిఖర సంభావ్య మగుచు 
భానుబింబము శోభిల్లు పగిదిదో(ప, 184 


యే గీ, తన్ను నెడబాయు నడలున. దాల్నివిడిచి 
చిన్నవోయిన పూంబోణిచి న్నె "దెలిసి 
జనని భావించె వగవశే ! నరసిజాటీ ! 
కోరుకొన్న ౦త మేలు చేకు+క సీకు, 185 
22 


170 స 'రాశ్యానము 
న 


"లే, గీ, నతహితుండగు [శీరంగనాయకుండు 
పేమ నే తెంచి నిన్ను వరించి వాండు 
నగుచు:బదివమ్ము యిం'కేఐు వగవ నీకు 
జగములకు నెల్ల చేలికసానివగుచు. 186 


వ, అనియూజుడించి య నేకనో హూరణ్యమ-్‌ఘా వ శాంబరదానీజునజనంి 
బులకొ గూ:ంతున కరణంబిచ్చి కౌగిలించికొని సువ, నర ర్న పభ వొభితయగుకిబక' 
నుంచిరంత. 187 


చం* ఘనగజరాజ వాజిభట కంపికభూతలమైన _సెన్యము౯ 
గొని నరపాల జేఖరు' వకుంఠిత నె నె భవముప్ప గూంతుం. వో 
డ-నిచన నుత్పహించి తనకు హిళ్ళనెప్టవపం క్రి తోడ్పష౯ా 
జననుతు.జే7; రంగ పతినన్ని థి నన్ని ధిగా. దలంసుచు౯, 188 


వ పృథుల [ఉయా౪] భేరీకవం బొక నొ 
విముతుల గుండియల్‌ (ప్రేలలబేయు 
"వేయుమరళశంఖఏణానంన ము తొక్క. 
ద 
కడ జన్నశవణోత్పుకత ఘుటింప 
వసుధామర స్య మ లొకి, 
> ik మ దింప 
వందిమాగధథ వాంంచవాగా” ణి దీ He 
రమొకి చక్కీ. నాశ్చన్వయి. వ నుప 


శే. గీ, మజీయు వారాంగనాగాన మభురనాట్య 
భంగు లీక్రించు పౌర్మపనంగ మెనంగం 
గుడుక మేపారం గుక్కు టకూటనగం 
ఏథి నల్లస శీరంగవిభు'దు జ” యె, 189 


వ ఇట్లు బహుపరిజనస హితుండును ఛక్రివినయనంపన్నుండును నగు కుల 
శీఖరమహీ పాలుందునొలిచి చ రంగవల్ల భందు, కతిపయ్మపయాణమ్ముల శ్రీరంగ 
సగంనమోపమ్మునకుం జనునప్ప్పుసు, 190 


al 
. 
మెల 
. 


ఆం 


కరః 


కుల-జీఖగ మహీపాల చరిత్ర 171 


ఉచితదివ్య,పబంధోచ్చారణధ్యాన 
భాసురాస్యులు మహా భాగవతులు 
రమ్యకర్నూరసీరాజనభాజనో 
జ్ఞ (లపాణియగు సాధునముదయమ్ము 
మకీ తీ, ణా మే మమ ఘగన్యనమ్యూలం 
(టఎకిటిందుదున్న గాయక చ యము 
సురుచిర చ (త చామర ముఖచిహ్న ముల్‌ 
"పేర్చి.  కొనివచ్చు భృత్యగణము 


ఇదురెసను దంచి (మొక్కు ఇల కక్షల 
ఏ) 

(గమ్మికొను ఎవ "రనంఘంబు గదిసి నకువ( 

డెంగ కన? జనములు చృీళలి జంగ 


రాజవీథుల విచ్చేసి రంగవిభుండు, 10] 


గవనులు కొన్నిగడచి రం 

జై wr టి 
గవ? ఖ్‌. సం గధముడ్యో ఘన వుణింస౯ 
నినసించి యిందిశాస ఖు 


ను క శ హా ఆజా 
ల వనక దం“ నిలిది అల్‌ సిటుబి-నులా, 199 
Cn 
గ అ ఇగ లవ్‌ ౮ గది జ) ఆరు 
ఈ ww | wu) ఇరగ అల Ut) 


వనజూతులాతర ! సీఖెం 

గనం దోడ్కొ-ని మోరలివుడు కమలాలయ ద 

ర్శనము ఫఘటియింఫుడన వా 

రనుపమగతి నీళతోడ నరిగిరి "వేడ్క_౯ 198 


వ, కన్న థర నిందిరాచేవి నన్ని ఫానంబునకుందో సౌనిచని తత్పా 


దణయ్బులకు మొక్కి-ంచిరప్పుడు. 194 


"తె స మున్నునినియున్నకతన నంభోజసనదన 


తనకు మొక్కిన రాజన్యతేనయ' గాంచి 

యునర దీవింది కౌగిట నసనయ' ర 

యెలమి ముందట నిడకొొని యిట్టులని యె: 195 
న 


172 


శం 


చతుర్హా శ్యానము 
థి 


సీమమె |! సనీతలిదండ్రుల 

కీమానితమూ ర్తి మదికి నెక్కి-నరూపం 

వీమహీమ నీకుగలుగుట. 

గామించె వరించె మేలుగలి7”౯ దరుణీ ! 196 


వ అని పలికిన లజ్ఞాభయమ్ములన త్తని నెత్తమ్మి తేకులమొ _త్తమ్ము 


నుత్తలపడం చేయుకన్నుల నిలాతలమ్ముంజూచుచు నమ్మొగంబెత్తకయున్నచిన్నె 
యెొజింగి శీదేవియిట్లనియె, 197 


"లే, గీ సుదతి! మోమె త్తి నావంక. జూడ నేమి 


శం, 


క౦ 


ఒఎనిచె 


తెలి (ఓక తెజుంగు విన సపత్ను లము మనము 
అక్క_ శలియండమనెడి నెయ్యమ్ము గలుగ 
వెజచి యిటులుండ నేటికి వెట్తీవగుచు, 198 


అలి వేణీ ! శుకవాణి మున్ను మనమయ్ను? ప్లాము దాన నమ్ము సం 

ధిలం గీడించుచునుండువార మిపుడ దేవుండు రంగేశుడ 

నిలువక బద్మకుడుంగ రాడ్త్రహములన్‌ దీవించియిట్టుల్‌ నప 

త్నులమై కరా డెడుభాగ్యమ బ్బ హరి నిన్ను౯నన్ను “బోచు౯గృప౯ా, 199 


అన నృపక న్యక పలి కెలా 
నవౌనగితి నాదుపూర చరితము 'దెలిసె౯ 
ఫ ఘనతన్నీ కడం చేరితి 
మనమున నాకింకి వెజపు [మాటయు] గలచే! 200 


వః అనిన శ్రీదేవి భూపాలకన్యకంజూచి సంతసిల్లుచు నిట్లనియె 201 


అదనిదియె సీదుముదికి౯ా 

గొదువలులవేవింకం జ|కిగసాడి నకలసం 

పడ లనుభవిం౨ఫు మేలిమి 

పదే! పూంబోడి | వాసభ వనమ్బునకుశ్‌ ] 202 


వ, అసి యయ్యింలి నుత్సహింపం జెసి స. నిజ సౌధంబునకుం 
నంత రంగవల్లభుండల్లనల్లన నిజ్యాగ మహిపీసమిపమ్మునకుం జనుటయు 


నయ్యబ్ద గేహిసి యొకింతకినుక నెరయ నతనింజూచు- చునిట్లనియె, 208 


కులశేఖర మహీపాల చరిత 178 


కం, ఈసారి చెండి కూతురు 
చేసీవుం 'దెచ్చికొనంగ నిచ్చందలంచితో | 
ఆనపడి మాననగునే 


వీనర కుండి (కొ త్త చెలుల వెదకెడుపవికి౯, 204 


క్షం, నావకు శ్రీహరి యిట్టను 

చేవి నధూమిలుల నేను 'దెచ్చుటలు భవ 

'స్పెవాసరిచర్యలకుం 

గావలెననికాదె ! వేలా. దలంపకుమోా ! 205 


రక్‌ అప్పలుకులు విని యిందిర 
తప్పక విభు మోముంజూచి ధర్మాత్ములు మో 
రెప్పటికి [మాయ] తెబుగరు 
చెప్పకుడిక మేలిపనులు చేసెద రెలమి౯, 206 


ఉ. కుంితవైరి! మున్నునినుగూడి చరెంచెడి వేళలందు "వై 
కుంరములోన నీళ యనుకూలసభఖీత్య మొన ర్చెంగాన యు 
త్కంఠళ జనించె నింకనొారుకన్నియ. 'దెచ్చెద వేని దాని సో 
(ఎంరములాడి రంగపురిలో వెిడలింతుంజుమి- ! జగత్సతీ “ 207 


వ, అనిములంబునం లికి నెమ్మొుగమ్మునం జిణునగవు నెజయ నగధరుం 
గాగిలించికొనియె నిట్లయ్యిరువురు చతురనల్లాపంసానుభవమ్ము సేయుచు నాత్మీయ 
సౌధంబునకుం జచిరి మజియును, 205 


నీ మంజులోద్యాన [దుమచా య అందుండి 

శుకక్రోకిలో కుల సొంపు వినుచు 

పద్ద కై రవసారభము లొప్పుకొలగకుల 
సలిల కేలీనముఆ్పొహు. లగుచు 

మణిమయ పాసాద మా అల 
రమ్యవీణాగానరసికు లగుచు 

కలితమా_క్రికమాలికా డోలికల నెక్కి. 
లాలిత్మకీడావిలాసు లగుచు 


రు 


"తే, గ, ఘనజనాలోకనానందకా రులగుచు 
(పేమ నీళాంగనారంగభాము లవుడు 
బంధురై శ్వర్య సౌఖ్యనంపదల' బొదలి 
యెలమిం బెంపొంది రానందకలన దన*ః 209 


కంం ఇ కాజుగాసన సిజఫు త యు 
దా_త్తమహా నౌెఖ్యఫ'"గదశ గని భూపా 
తో తముడు సనంతసింఎదచు. 
en 0) "జతి 


జి త్రమునం దనపుగమ్మ్శ్శ జేరం దల, చె౯ా 210 


(a 


గి 


కం రంగపటికిం (బణమిల్లి సు 
నంగతమా గతి నతండు నరవి ననుప ప్ర 
(తిం గాంచి గారవించి ర 
మాంగ నకు౯ా (మొక్కీ-పలికె నతిమూాద మునక 211 


కం, గోమునంబెరిగినయది మది 

'నేమియింగాపట్య మెణుగ డెక్‌ న "న'గిన౯౯ 

(బీమగొను నడుగ దెద్రియు 

సీమటువునం జెబ్రైలనంగ నిలువుము వేడ్క ౯, 212 
డం చల్ల నియూపు లెందు వెదజల్లి జగిమ్ములంబోతుపప “ప్రా 

తల్లివి భవ్యవై ఛభవమతల్లి వి సేవకకల్చ్పవలీ న 

న్నెల్లబుధుల్‌ భజించుకత లేమెజుంగు౯ బసికూన ! నస సై 

చెల్లెలిగా. దలంచి కృపసేయుము నేరములే మొనర్చినక 218 


లేం గీ, అనిన శ్రీ బేవినసచు నోయవనిపాల ! 
మది చెదరి కతునప్పగించెదపు గాక 
జన్మ జన్నములను విష్తుసతుల మగ్గు-ను6 
జలిమినుండకు మాకిన్ని చెప్పునగుదె ! 214 


కం, అనఘ! భవత్పుత మిగ్భహ 
మున మెలంగగినయట యిదట ముదమున నలరుకా 
ననుగూాడి చెలంసచుం వెడి 
మనమున నంతోషమెనంగ మరలుము పురికి౯ా, 915 


కుల శేఖర మహీపాల చరిత 175 


పః అనిరమా చేవియానతిచ్చిన సంతుష్రోంతర 3గురు Gs తన్నుంగృ తార్థం 


గాందలంచుచు న [క లపరిజనయి. | తుం అ సన అ (ప వేశించ మణియు. బం 


కం* 


ei 


కం, 


(శ్రీవైస్టవ పూజాసం 
భావనలేమజక రామభ్నదచరిన సే 


వొపలసిత హృదియుం గె 
Cr 
భూవరు. జూకాలు గాలుప్రువహా చెన్‌. 217 


సతతమ్మువురమున సాటించు శకీమృ 
దంగ మెనంగ (న్తీరంగయాత 
రచియిం చె హరిభ రసము జొబ్బిల బుభా 
నంచానుకూల ముకుందమాల 
నిఖిల ప పన్న వరి తిముగా' (బకటిం చె 
బంథుర।దవిడ [పబంధమొటి 
నంత3( శ్రీ) రామ వరి తామృ తా సాగద 
a [ _గుగాం 
బబుల్‌ సీపృత్సిమాయోగే భాగస జ 
నాభినందన గురునప ర్యాభిలవ.తి 
వ స్తువి శాణన [కియావశత నన 
వరము ద్భృ4ః (వతి నంచనుండు, 218 
చిగకౌలము సూాపాలన 
బగు = MT RE Un 
స్ఫురెఇమ్మున నిజతెనయున్‌' 
గరిమన్‌ బట్టాభిషి క్ట గావించె వెసన్‌, 910. 


స, ఇట్లు నప్తాంగంబతనివశమ్ము జీసి నిర్భరచిమ్షుండై యుండ మజీయును, 


సెసుధంబాలించి శ్రీ నె వై పైపై ఎూార్చృ 
నయు గావించి. వ! టా 
నెమ్మి నృపమొళి ఏన్తునన్నిధికి.. వ 22L 


ప. అని యి ర్రాణింగు . 222 


176 చతురో శ్యాసమక 
థి 


కం, గురువర్వుండు శిష్వ్యనకున్‌ 
నిరుపమకుల శేఖరావసీవల్ల భు న 
చృరితం బంతయు చేర్పడ 
కరుణం దగ నౌనతిచ్చి (కమ్మజు. ఒలిశెన్‌ * 223 


కం కులశేఖరాళువారుల 

వీలసిత చరితము జగతి వినిన జదివిక్‌ 

గలుష్మవజమ్ముదొల౯ డు 

నెలమించాపించు నరుల కిహపరసుఖముల్‌ , 224 

న, _అనిపలికి శిపో్యో త్తమా 1! పరమపవిత్రంబగు కుల శేఖర చరిత్రంబు నవి_స్త 
రంబుగా సీకు నెజింగించితిననుటయు శిమ్యండాచార్యునకుంబదశక్షి ణపూర్వకంబుగా 
(పణామంబులాచరించి విమలంబులగుకుసుము చందనంబులంబూజించి మమ్ముంగ్భ తా 
ర్ధలం జెసితిరని యానందరసభరి తొంతఃకరణు లై విలసిల్లి రి_త్తెణంగున, 225 
మ, తరుణీలోలవీత్వ్యూ_ క్రిపాలనకళాధౌో లేయ ! గాభేయదు 

ర్భృ రభ వ్యాధ్యర మం[తతం(త్రిక లనాపత్యూహక, ఖ్రి దెలే వసం 

హర ! రంహోభయ దాబ్టీగర్యదళ నోద్యద_కృన్మేతాంచలా |! 

ధర థై ర్యాశ్య ! ధరాధురాధరభుజా ! ఛారాధరాంగ ద్యుతీ | 226 


కం కాక మదో చేకత మో 


646 666 606 609 666 కలిలి 666 666 006 6ళళి 666 066 949 297 


మాలిని, ©? + © ©. 688 08099 9.8989 
సః sk 
క లశ జనుతిళాలీ క ముపద్మాశుమానీ 
విలులితసదవద్యా వేదవేదాంత వేద్యా 928 


గద్య ఇది (శ్రీరామచంద్రకరుణానిరీక ణనమాసాదితకవితావి-కేష శేషా 
న్వయ|ప్రదీపక _ 'వేంకటాచార్యకుమారరఘునాభథార్యప్రణీతంబై న కుల శేఖరమహీ 
పాలచరి[(తంబను మహాపబంధంబునందు. జతుర్ధా శ్యానము, 229 


నంపూ సము 
ణా 


